(ఖాచ్యం - వాశాత్వం 


(శ్రీ వివేకానందస్వామి 





శ్రీరామక్షుష్త మఠం 
మైలాపూర్‌, మద్రాసు 600 004 


Published by : 

© The President, 

Sn Ramakrishna Math, 
Nylapore, Madras 600 004 


Al Rights Reserved 
Fourth Edition 
IV-3M 3C-8-96 
ISBN 8i-7120-745-6 


Printed in India at 
Sn Ramaknshna Math Printing Press, 
Myiapore, Madras 600 004 


నుందునూాట 


(శీ స్వామి వివేకానందస్వామి వంగభాషలో రాసిన “ప్రాచ్య ఓ 
పాశ్సాత్యి రచనకు ఆంగ్లానువాదమైన 'The East and the West' కు 
యీ పుస్తకం తెలుగు అనువాదం స్వయంవ్యక్తంగా వుండే యీ 
పుస్తకానికి పీఠిక అవసరంలేదు. కాబట్టి దీని ప్రాశస్త్యాన్ని గురించి మాత్రం 
ఒక్క మాట. 

జగద్విఖ్యాత కవిసార్వభౌముడైన (శీ రవీంద్రనాథ ఠాకూర్‌ 
వంగవాజ్మయ చరిత్ర రచయిత ఐన రాయ్‌బహదుర్‌ దినేశవంద్రసేన్‌తో 
యీ పుస్తకాన్ని గురించి యిలా అన్నాడు: “వెంటనే వెల్లి వివేకానంద 
రాసిన యీ పుస్తకాన్ని చదువు. వ్యావహారిక వంగభాష సజీవంగా, 
ప్రాణమయంగా ఎలా రూపొందగలదో దాన్ని చదివాక నీకు తెలుస్తుంది. 
ఏం భావాలు, ఏం భాష విషయపరిశీలనంలో ఏం నిశితవిస్తృత దృష్టి! 
(ప్రాచ్యపాశ్సాత్య భావసమన్వయ ఆదర్శం ఎంత అద్భుతావహంగా దీన్లో 
(పదర్శితమైంది!'” ఇలా అనటమే కాక ఆయన యీ పుస్తకాన్ని శతధా 
శ్ఞాఘించాడు. 

గత ముద్రణలలోని భాష గ్రాంథిక పోకడలలో వుండటంతో, 
ఆధునిక పాఠకుడి సౌలభ్యం దృష్ట్యా భాషను సరళవ్యవహారంలోకి 
మార్చుచేయటం జరిగింది. విషయంలో కించిత్తూ మార్పులేదు. 

పై సౌలభ్యం దృష్ట్వా తెలుగు పాఠకలోకం యీ పుస్తకాన్ని 
గతంలోకంటె మరింతగా సమాదరిస్తారని ఆశిస్తున్నాం 


ఎలా ప్రకాశకులు. 


ప్రాచ్యం జ పొశ్రాత్యం 
పరిచయం 


వరదల్లో అపార విజృంభణ చూపి, మహో గ్రరూపాళై, నిర్నిరోధ 
వేగంతో ప్రవహించే సువిశాల గంభీర నదీరాజాలు; ఆ నదీతటాల పక్కన, 
స్వర్గంలోని నందనోద్యానాన్నికూడా సిగ్గింపచేసే కమనీయ క్రీడావనాలు; 
ఆ వన మధ్యంలో అత్యంత మనోజ్ఞ లలితకళాశోభితాలై, గగనతలం 
లాంటి, చక్కదనాలీనే, చలువరాతి నగళ్లు; వాటి పక్కల, ఎదుట, వెనుక, 
కూలిపోతున్న మట్టిగోడలపై, శిధిలాలపై, కప్పును కోల్పోయి, బైటకు 
కానవచ్చే వెదురు వాసాలనే అస్థిపంజరాలున్న కుటీరసమూహాలు; ఎన్నో 
శతాబ్దాలుగా అనుభవిస్తూన్న నైరాశ్య దారిద్రాలచే ముఖాల్లో లోతైన రేఖ 
లేర్చడి, చీలికపేలికలు కట్టుకొని, యిటూ అటూ తిరుగాడే శల్యావ 
శిష్టదేహులైన యువకులు, వృద్దులు; అని చోట్ల సర్వసామాన్యంగా సంచ 
రించే ఆవులు, ఎద్దులు, దున్నలు - వాటిలోకూడా అలాటిదే ఐన శరీర 
దౌర్బల్యం, త్రోవల పక్కల పెంటలు, చెత్తకుప్పలు, - ఇది నేటి హిందూ 
దేశం! 

అతి ప్రశస్త సౌధరాజాలను ఆనుకొనే జీర్ణావస్టలోని పూరిగుడిసెలు; 
దేవాలయాలకు అతిసమీపాననే పెంటపోగులు; అతివిలువైన వలువలు 
అలంకరణలు ధరించినవారి పక్కనే నడయాడే కౌపీనమా త్రధారులైన 
సన్నాసులు; సంపదలతో కడుపార తిని తిరిగేవారిని కాంతివిహీన నేత్రా 
లతో, దైన్యదృష్టులతో, చూస్తూన్న అన్నార్తులైన నిరుపేదలు; - వీరితో 
కూడిందే మన స్వదేశం. 

భయంకరంగా చెలరేగి వినాశం గావించే విషూచి, మహామారి; జన 
సమూహాల ప్రాణాలనే నమిలివేసే మన్నెపు జ్వరం, ప్రకృతి సిద్దదశల్లో 
ఒకటిగా తోపిస్తూ, అన్నిచోట్లా కనిపించే ఆకటిచిచ్చు, వికటతాండవకేళి 


2 (ప్రాచ్యం - పాశ్చాత్యం 


సల్ఫే మృత్యుతుల్యమైన కాటకం, రోగపరితాపాలకు కురుక్షేత్రం (యుద్ద 
భూమి), దేశం ఆశను, కార్యతత్సరతను, ఆనందాన్ని, ధైర్యాన్ని కోల్పో 
యినవారి శల్యాలతో నిండిన విశాల శ్మశానం, దాని నడుమ మోళకైకగమ్యం 
కలిగి ఆత్మాన్వేషణ తత్పరత్వంలో గాఢధ్యాన నిమగ్నుడై, గంభీరమౌన 
ముద్ర దాల్చి ఆశీనుడైన యోగి, - భారతదేశ దర్శనార్జులై వచ్చే ఐరో 
పాఖండ బాటసారికి కనిపించే దృశ్యా లివే! 

ఆకారంలో మాత్రం మానవులుగా తోచే ముప్పైకోట్ల జన 
సమూహం, స్వదేశీయులచేత, విదేశీయులచేత, స్వమతావలంబులచేత, 
పరమతావలంబులచేత, అణగదొక్కబడి ప్రాణాలనే చాలవరకు కోల్ళో 
యిన ప్రజలు; పరిశ్రమలోను, కస్టైనుభూతిలోను ఓర్పు కలిగీ ప్రారం 
భకశక్తి లేనివారై వుండటంచేత బానిసతుల్యులు, పూర్వాపరళూన్యులైన 
నిరాశాశీలురు; ఈ జీవితాన్ని - అదెంత అనిశ్చిత రూపంలో వున్నా - 
ఎలాగైనా కాపాడుకో చూసేవారు; బానిస స్వభావసిద్దమైన ద్వేషబుద్ది 
గలిగి తోడిప్రజల అభ్యుదయాన్ని సహించలేనివారు; ఆసలన్నీ అడు 
గంటి, (శ్రద్దావిహీనులై, (ద్రోహబుద్ది కలిగివుండేవారు; అత్మసంరక్షణాల్టం 
నక్కలమాదిరి తుచ్చాలైన జిత్తులకు, (ద్రోహానికి, కుయుక్తులకు పాల్పడే 
వారు; స్వార్ధపరత్త్వ స్వరూపాలు, బలవంతుల పాదధూళి నాకుతూ, తమ 
కంటె కాస్త బలహీనులైనవారిని చావమోదేవారు; దుర్భలులై, భవిష్యదభ్యు 
దయ విషయంలో నిరాశా గ్రస్తులైనవారికి నైసర్లికంగా సంక్రమించే అస 
హ్యాలు, పైశాచికాలు ఐన వె(రినమ్మకపు పుట్టులైనవారు; వెన్మెముకలా ఆ 
ధారభూతమైవుండే నీతి ప్రమాణమేదీ ఎరుగనివారు, ఇలాంటి ముప్పై 
కోట్ల జనం భారతదేశ శరీరంమీద నిండి - కుళ్లి కంపుగొట్టే పీనుగుపై 
(క్రిములు ముసురుకొన్నట్టు - నివసిస్తున్నారు. ఇదే మనలను గురించి 
ఆర్భేయోద్యోగి మనస్సులో సహజంగా ఏర్పడే భావచిత్రం. 

నూతనార్హిత అధికార మద్యంతో ఉన్మాదావప్టలో వుండేవారు; 
సవ్యాపసవ్యమార్ల్గవివేచనాశక్తిరహితులు; భార్యాదాసులు, కామాతురులు, 


(ప్రాచ్యం ఎ పాశ్చాత్యం 3 


ఆటవిక మృగాలలా (క్రూరబుద్దులు, మద్యంలో మునిగి, సౌశీల్యపారి 
శుద్ద్యాలన్నా, నిర్మలమార్లాలు, నిర్మలాభాసాలన్నా యిలాటివనికూడా 
ఎరుగనివారు; భౌతికపదార్థం తప్ప వేరేదీ లోకంలో లేదనే భావం కలిగి, 
తమ నాగరికతను, దాని వివిధ ప్రయోగాలను మాత్రమే ఆధారభూతా 
లుగా చేసుకొన్నవారు, బలాత్కరించి, వంచించి, ద్రోహమొనర్చి యిత 
రుల దేశాలన్లు, సంపదను, ఉపయోగించుకొని స్వీయౌన్నత్యాన్ని సాధిం - 
చుకోవటానికి అలవడ్డ కుత్సితులు; పారలౌకిక జీవిత మొకటుందని విశ్వ 
సించక, దేహాన్నే ఆత్మగా భావించి, ఇం(ద్రియాల్లో, ఇం(ద్రియ సుఖాల్లోనే 
జీవించేవారు: - ఇలా పాశ్చాత్యులు (ప్రత్యక్ష రాక్షసులుగా భారతీయుడికి 
తోస్తారు. 

ఇరుపక్షాలవారికి పరస్పరం కలిగే యీ భావాలకు వివేచనా 
హీనత్వం, అసంపూర్ణ పరిచయం, లేక పరిచయరాహిత్యం మూలాలు. 
విదేశీయులు - యూరోపియన్లు - భారతదేశానికి వచ్చి, మన నగరాలలో 
పరిపూర్ణనైర్మల్యారోగ్యాలకు ఆటపట్టులైన (ప్రాంతాలలో రాజ'ప్రాసాదాలను 
పోలు విశాల భవనాల్లో నివసిస్తూ, మన “నేటివ్‌” (మనలను వారు 
“నేటివోలు - అంటే యిక్కడే పుట్టినవారు - అంటారు) (ప్రాంతాలను 
తమ దేశంలో తాము నిర్మలంగా, మనోజ్ఞంగా, నిర్మించుకొన్న నగరాలతో 
పోల్చిచూస్తారు; వారి వద్దకు పోతూ, వారికి చక్కగా పరిచితులైన భార 
తీయులంతా ఒకే తరగతివారు - అందరూ వారి కింద ఏదో ఒక కొలువు 
చేసేవారే. నిజానికి దౌర్భాగ్యం, దారిద్ర్యం, భారతదేశంలోలా మరెక్కడా 
కనిపించవు; ఇదిగాక అపరిశుభ్రత, మాలిన్యం అన్నిచోట్లా వుండటాన్ని 
ఎవరు కాదంటారు? ఇలాటి పంకిలం, దాస్యం, పతనం, జుగుప్పు మొద 
లైనవాటితో నిండివుండే తావునుండి యోగ్యమైన దేదైనా వెలువడుతుం 
దనటం యూరోపియన్షకు అసంభవంగా తోస్తుంది. 

ఇక మన బుద్దికి తోచే ఊహ లివి. యూరోపియన్లు దొరికిన 
దంతా - వివేచన ఏమీలేక - తింటారు; మనకున్నట్టు పారిశుద్ద్య భావాన్నే 


4 ప్రాచ్యం - పొశ్ళాత్యం 


ఎరుగరు; కులభేదాలనే పాటించరు; (స్త్రీలతో ధారాళంగా కలివిడిగా 
వుంటారు; మద్యపానం చేస్తారు: స్తీ పురుషు లొకర్నొకరు కౌగిలించు 
కొని సిగ్గులేకుండా నాట్యసమయంలో నృత్యం చేస్తారు; - ఇదంతా చూసి 
యిలాటి జాతి ఎలాటి గుణాన్నైనా కలిగి వుంటుందా? అని మనం అబ్బు 
రంతో (ప్రశ్నించుకొంచాం. 

ఈ అభిప్రాయాలు రెండూ బాహ్టైకదృప్టి సంజనితాలు - ఆంతర 
పరిశీలన లోపంచే, పైపైన మాత్రమే దృష్టి పరపటంచే, కలిగాయి. విదే 
శీయులను మనం మన సమాజంతో కలసిమెలసి మెలగనివ్వం; వారిని 
మచ్చు లంటాం. వారు మనలను బానిసలుగా చూస్తూ ద్వేషిస్తారు; మన 
లను 'నిగ్గర్డు ,(నీగ్రో జాతీవారు) అంటారు. 

ఈ భావాలు రెంటిలోను కొంత నిజం వుందనటం నిస్పంశయం. 
కాని యిరుపక్షాలలో ఒక్కరూ మూలంలో వుండే సత్యాంశాన్ని కాంచ 
లేదు. | 

(ప్రతి మానవుడిలో ఒక భావం వుంటుంది బైటికి కనిపించే మాన 
వుడు ఆ భావం యొక్క బాహ్యగోచర రూసమాత్రుడు, ఆ ఆంతర 
భావానికి ఉచ్చారణోపకరణం వంటివాడు. అలాగే ప్రతి దేశ జాతికి ఒక్కో 
జాతీయభావం వుంటుంది. ఆ భావం లోక సమిష్టికోసం పాటుపడు 
తుంది. లోక సంగ్రహణానికి అది ఆవశ్యకం. లోక సంగ్రహణ కార్యానికి 
ఆ భావం ఏనాడు అనావళ్యకంగా ఏర్పడుతుందో, ఆనాడే ఆ భావానికి 
ఉనికి పట్టయిన మానవుడో, జాతో అంతరిస్తుంది. అపారమైన 
దౌర్భాగ్యం, క్లేశం, దారిద్ర్యం, హింస మనకు - బైటనుండి, లోపల నుండి 
- కలుగుతున్నా, భారతీయులమైన మనం యింకా సజీవులమై వుండ 
టానికి కారణం మన కొక జాతీయభావం వుండటం, అది లోకసంగ్ర 
హణ సాధనార్టం యింకా కావలసి వుండటం. యూరోపియన్టకు ఒక 
స్వకీయమైన జాతీయభావం వుంది; అది లేనిపక్షంలో లోకం నడువ 
లేదు; కాబట్టే వారంత బలిష్టులై వున్నారు. తన శక్తినంతా కోల్పోయిన 


(ప్రాచ్యం - పాశ్సాత్యం ర్‌ 


మానవుడు ఒక్క క్షణమైనా జీవిస్తాడా? జాతి అంటె మానవకోట్ల సమపష్డే 
కదా. తన శక్తిని కార్యతత్సరతను పూర్తిగా కోలోోయిన జాతి జీవి 
స్తుందా? వెయ్యేళ్ళుగా యిన్ని బాధలు, యిన్ని అల్హకల్గోలాలు, తనను ఎదు 
ర్కొన్నా; యీ హైందవజాతి ఎందుకు అంతరించలేదు? మన ఆచార 
మర్యాదలు అంత హేయాలుగా వుంటే, యిప్పటికే మనం యీ భూలో 
కంనుండి ఎందుకు నిర్మూలించబడలేదు? మన దేశాన్ని జయించినవారు 
ఒక్కరైనా మనలను రూపుమాపే (ప్రయత్నాల్లో ఏమైనా లోపం చేశారా? 
ఐనా యితర అనాగరిక దేశాల్లోని ప్రజల మాదిరి మన హిందువులు 
నిర్మూలింపబడకుండా ఎలా జరిగింది? భారతదేశం నిర్మానుష్య 
మొనర్భబడి, అరణ్యప్రాయంగా ఎందుకు చెయ్యబడలేదు? అలా జరిగి 
వుంటే, విదేశీయులు (ప్రతి ముహూర్తంలోను హిందూదేశానికి వచ్చి, 
అక్కడ శాశ్వత నివాసా లేర్చరచుకొని సారవంతాలైన ఆ దేశ భూముల్లో 
- అమెరికా, ఆస్టేలియా, ఆఫ్రికా దేశాల్లో వారిప్పటికీ చేస్తున్నట్టు - వ్యవ 
సాయం చేసుకొంటూండేవారు. నా విదేశీయ మిత్రుడా, నువ్వనుకొ 
న్నంత బలం నీకు లేదని, అదొక వె(రి ఊహ అని దీన్నిబట్టి తెలుస్తోంది 
గదా! హిందూదేశానికి బలం వుందని బలిష్టమైన స్వకీయ వాస్తవికత దానికి 
యింకా వుందని ముందుగా తెలుసుకో. అంతేగాక హిందూదేశం యింకా 
జీవించే వుందని, (ప్రపంచ నాగరికతా సమష్టికి తాను సమర్పించాల్సిన 
భాగాన్ని అది యింకా సమర్పించుకోవలసి వుండటమే అది జీవించి 
వుండటానికి కారణమని గ్రహించు. ఈ విషయాన్ని మీరూ - బాహ్య 
వేషం లోను, చింతనామార్గంలోను, భావసరణిలోను, పూర్ణంగా 
యూరపు దేశస్థుల ననుకరించి, కళ్లు వాచిపోయేటట్టు నిరంతర ధారగా 
విలపిస్తూ, “మమ్ము రక్షించండి' అని, “మేం అధోగతిపాలయ్యాం, 
పశుదశకు దిగజారాం, యూరపు దేశస్టులారా, మీరే మాకు రక్షకులు, 
మాపట్ల జాలిపూని యా పతనదశనుండ మమ్మల్ని ఉద్దరించండి' అని 
యూరపుదేశస్టులను సదా ప్రార్థించే మీరుకూడా తెలుసుకోండి. మీరూ 


6 (ప్రాచ్యం - పాశ్ళాత్యం 


- హిందూదేశానికి ఏసుక్రీస్తు వచ్చినాడని, కాలం పరిపక్వమవటంచే 
దేవుడి విధి యీ రీతిని నెరవేరిందని వందన సమర్పణ గీతికలు ఆలా 
పించే మీరూ - దీన్ని తెలుసుకోండి. అయ్యో! ఏం వెర్రి! అలాటి దేమీ 
జరుగలేదు! ఏసుక్రీస్తు యిక్కడకు రాలేదు; ఎహోవాకూడా యిక్కడకు 
రాలేదు; ఇకమీదకూడా వారు రాబోరు; స్వవిషయాలను, స్వగృహ స్థితి 
గతులను, చక్కబెట్టుకొనే కార్యంలో వారు నిమగ్నులై, తీరికలేక వున్నారు. 
ఇక్కడ పురాణపురుషుడైన శివుడే యిప్పటికీ యథాప్రకారం ఆసీనుడై 
వున్నాడు; రక్తబలులు గైకొనే కాళీమాతా పూర్వపు సామ(్రితోనే, పూర్వం 
లాగానే అర్భించబడుతోంది, ప్రేమమూర్తి ఐన బృందావన గోపబాలుడు 
- (శ్రీకృష్ణుడు - యథాపూర్వంగా వేణుగానం చేస్తున్నాడు. పూర్వకాలంలో 
యీ వృద్దశివుడు తన వృషభాన్నెక్కి డమరుకం వాయిస్తూ, హిందూ 
దేశంనుండి బయళ్లేరి ఒకవైపు సుమత్రా, బోర్నియో, సెలబీసు, ఆస్టేలి 
యాలు చూసుకొంటూ అమెరికా సముద్ర తీరాల వరకూ, మళ్లీ మరో 
వైపున బయళ్రేరి ఎద్దును బాగాతోలి టిబెట్‌, చైనా, జపాన్‌ల మీదుగా సైబీ 
రియా వరకు పయన్షించాడు. ఇప్పటికీ ఆయన యీ ప్రయాణాలు 
మానక చేస్తూనే వున్నాడు కాళీమాతా నేడూ చైనా, జపాన్‌ దేశాల్లో సైతం 
పూజలు గైకొంటూనే వుంది; మేరీ కన్యకగా మార్చి ఏసుక్రీస్తు తల్లిగా 
క్రైస్తవులు ఆరాధించేది ఆమెనే! హిమాలయాలవంక చూడండి. వాటి 
ఉత్తరంలో కైలాసగిరి - వృద్దశివుని (ప్రధాన నివాసస్థానం వుంది; పది 
తలలు, యిరవై చేతులు వున్న మహాబలశాలి రావణుడే ఆ సింహాసనాన్ని 
కదల్బలేకపోయాడు; - ఇప్పుడు క్రైస్తవ మత(ప్రచారకులా ఆ కార్యాన్ని 
పూనుకోవటం! ఎంత సాహసం, ఎంత వెర్రి! ఇక్కడ భారతదేశంలో 
డమరు వాయిస్తూ ఆ వృద్దశివుడే శాశ్వతంగా వుంటాడు. పశుబలులు 
గైకొంటూ కాళీమాతా వుంటుంది. పిర్హన(గ్రోవిని ఊదుకొంటూ మనో 
హరమూర్తెన (శీకృష్ణుడూ వుంటాడు. వారు హిమాలయాల మాదిరి 
సుస్ట్రిరంగా నెలకొని వున్నారు. ఎవరెన్ని (ప్రయత్నాలు చేసినా - డైస్తవ 


ప్రాచ్యం - పాశ్చాత్యం 7 


(ప్రచారకులుగాని, యితర మత (ప్రచారకులుగాని - వారిని తొలగించలేరు. 
వారి ఉనికి మీకు సైపరాకుంటే, బుద్దితెచ్చుకొని యిక్కడనుండి వెళ్లి 
పోండి! మీ నలుగురైదుగురి వల్ల ఒక దేశప్రజంతా - శాంతిని కోల్పోయే 
వరకూ - విసుగు చెందుతుండాలా? దుర్భర పీడన మొందాలా? మీరు 
మరో చోటికి ఎందుకు పోకూడదు - మీ యిష్టం వచ్చినట్టు ధారాళంగా 
మేతమేయ అనువైన మైదానాలు వున్నచోటికి ఎందుకు పోకూడదు? 
ప్రపంచమంతా మీకుంది కదా! కాదు, అది జరగనిపని! అలా చెయ్య 
టానికి కావలసిన శక్తీ వారికి లేదు. వృద్ద శివుని కూటినేకుడిచి, ఆయన 
యింటి వాసాలనే లెక్కిస్తూ, ఆయన్నుగూర్చి నిరపనిందలాడుతూ, విదే 
శీయ రక్షకుడైన ఒకని మహనీయతను కీర్తిస్తూండాలి! ఎంత దుర్మార్గం! 
విదేశీయుల వద్దకు ఏడ్సుమొహాలతో వెళ్లి “మేం అధమాతి అధములం, 
నీచులం, పతితులం, మాకున్నదంతా పైశాచికమైనదే?' అని మొరపెట్టు 
కొనేవారికి మేం చెప్పేది యిది: “సరే, మీరు సత్యవ్రతుల మంటారు. 
మీ మాటలు నమ్మకపోవటానికి తగిన కారణం మాకేమీ లేదు. కాబట్టి 
మీరు చెప్పేదంతా నిజమే కావచ్చును. కాని, ఆ “మేము'లో సమస్త జాతిని 
ఎందుకు చేరుస్తారు? అలా చెయ్యటం ఏం నీతో, మర్యాదో కాస్త 
చెప్పుండి.” 

మనం (గ్రహించాల్సిన మొదటి విషయం. ఏదో ఒక జాతికి మాత్రం 
అధికారికంగా సంక్రమించిన సద్దుణాలేవీ లేవు కాకపోతే, వ్యక్తుల్లో 
మాదిరి, కొన్ని జాతుల్లో - తక్కిన జాతుల్లో కన్నా - కొన్ని సద్గుణాలు, 
దాదాపుగా చూస్తే, కాస్త ఎక్కువగా వుండొచ్చును. 

మనకు ముఖ్య విషయం “ముక్తి; పొశ్చాత్యులకు ముఖ్య విషయం 
“ధర్మం”. మనకు కావలసింది ముక్తి; వారికి కావలసింది ధర్మం. ఇక్కడ 
ధర్మ శబ్దం మీమాంసకులు వాడే అర్ధంలో ఉపయోగించబడింది. ధర్మ 
మంటే ఏమిటి? ఈ లోకంలోనో, పరలోకంలోనో, సుఖానుభూతిని 
కాంక్షింపచేసేదే ధర్మం. ధర్మానికి కర్మమే మూలం. అది మానవుణ్ణి, 
సుఖం వెంట పరొగెత్తిస్తూ, రేయింబవళ్లు దాన్గై పరి(శ్రమింప చేస్తుంది. 


8 ప్రాచ్యం - పాశ్చాత్యం 


ముక్తి అంటే ఏమిటి? ఇహలోకంగాని, పరలోకంగాని (ప్రకృతి 
నిలయాలకు అతీతం కాదుకాబట్టి ఇహలోకంలోని సుఖం సైతం దాస్య 
మని, పరలోకంలోని సుఖంకూడా అలాటిదే అనీ బోధించేదే ముక్తి; కాని 
ఆ సుఖాల కొక వ్యత్యాసం వుంది - యిక్కడిది ఇనుప సంకెల. అక్కడిది 
బంగారు సంకెల. అంతేగాక సుఖమనేదంతా - ఎక్కడి సుఖమైనా సరే - 
(పకృతి నియమాలకు లోబడిందే కాబట్టి, అంతం పొంది తీరుతుంది. 
శాశ్వతంగా నిలిచివుండబోదు. కాబట్టి మానవుడు ముక్తుడవటూనికి 
ప్రయత్నించాలి. శరీర దాస్యానికి అతీతుడవాలి; దాస్యాన్ని అంగీకరించ 
రాదు. ఈ మోక్షపథం హిందూదేశంలో తప్ప మరెక్కడా లేదు. కాబట్టి 
ముక్తాత్ములు హిందూదేశంలో మాత్రమే వున్నారని, మరెక్కడా లేరని 
అనేకమార్చు చెప్పబడేమాట సత్యమైందే. కాని భవిష్యత్కాలంలో యితర 
దేశాల్లో సైతం ముక్తులుంటా రనటమూ పూర్తిగా సత్యమే. అది శుభ 
వార్త, మనకెంతో సంతోషవార్త. పూర్వం ఒకప్పుడు ధర్మం ముక్తికి అను 
గుణమై వుండేది యుధిస్టిరుడు, అర్జునుడు, దుర్యోధనుడు, భీష్ముడు, 
కర్ణుడు మొదలైన ధర్మారాధకులు; వ్యాసుడు, శుకుడు, జనకుడు మొద 
లైన ముక్తివాంఛాపరులు అప్పుడు కలసిమెలసి వుండేవారు. బౌద్దమతం 
(ప్రవేశించగానే ధర్మమార్గం మూలత్రోయబడి, మోక్షమార్గం ఒక్కదానికే 
ప్రాముఖ్యం ఏర్పడింది. కాబట్టే అగ్నిపురాణంలో ఉపమారూపభాషలో 
యిలా వ్రాయబడి వుంది: “గయాసురుడు - అంటె బుద్దుడు' - అంద 
రికీ మోక్షమార్గాన్ని చూపి లోకాన్ని నాశనమొనర్భ చూశాడు; కాబట్టి 
దేవతలంతాచేరి, మంతనాలాడి, మోసంచే అతణ్ణి శాశ్వత నిష్కియత్వ 
మవలంబింపచేశారు *' ఇది ఎలావున్నా ముఖ్య విషయం ఏమంటే, 
యిప్పుడు ఎందరిచేతనో (ప్రస్తావించబడుతున్న మన దేశ పతనానికి 

1. ఎ్యూమీజీ యీ భావాన్ని తరువాత మార్చుకొని ''అగ్నిపురాణంలోని 


గయాసుర కద బుద్దుణ్లి గూర్చింది కానేకాదు'' అని వ్రాశారు - వివేకానంద సొహిత్య 
సర్వస్వం, లెఖలు చూడండి. 


ప్రాచ్యం - వొశ్చాత్యం 9 


కారణం “ఈ ధర్మం'' పూర్తిగా నశించటమే. మన దేశస్థులంతా మోక్ష 
పథాన్నే అవలంబించి, అభ్యసిస్తే మంచిదే. కాని అది సాధ్యమా! భోగా 
నంతరంగాని పరిత్యాగబుద్ది కలుగనే కలుగదు; ముందు భోగాలనుభ 
వించు; తరువాత త్యాగం చెయ్యగలవు. అలాగాక జాతి అంతా, వున్న 
టుండి సన్నాసమార్గాన్ని తొక్కితే, ఉద్దిష్టవాంఛ నెరవేరదు సరేకదా, 
మొదట వుందికూడా చేతినుండి జారిపోతుంది - చేతిలోని పక్షి ఎగిరి 
పోయింది, పొదలోని పక్షి దొరకలేదు! 

బౌద్రమతం మహోచ్చదశలో వున్నకాలంలో (ప్రతి మరంలోను వేల 
కొద్ది సన్వ్యాసులుండేవారు. అప్పుడే దేశం నాశనమవటానికి ప్రారంభ 
మైంది! బౌద్దులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, జైనులు అజ్ఞతచేత 
అందరికీ ఒకే శాసనం, ఒకేసూ[త్రం విధిస్తారు. అది ఎంతో పొరపాటు; 
విద్యావిధానం, (ప్రవర్తనవిధులు, ఆచారాలు, శాసనాలు, సూత్రాలు, వ్యక్తి 
మానవులకు, జాతులకు వారివారి స్వాభావిక వ్యత్యాసాల కనుగుణంగా 
భిన్నాలై వుండాలి. బలాత్కరించి అందరికీ ఒకే మార్గం విధింపబోవటం 
ఎలా ఉపకరిస్తుంది? “మోక్షానికంటె వాంఛనీయమైంది యీ జీవి 
తంలో ఏదీ లేదు, మీ రెవరైనా కానివ్వండి, ప్రతివారూ వచ్చి దాన్ని స్వీక 
రించండి'” అని బౌద్దులు (ప్రకటించారు. ““అది ఎన్నడైనా సాధ్యమౌ 
తుందా?” అన్నదే నా ప్రశ్న. హిందూశాస్తాలు యిలా చెబుతున్నాయి: 
“నువ్వు గృహస్టుడవు, నీ స్వధర్మాన్ని నిర్వర్తించు.” ఇదే సరి! ఒక్క 
అడుగుకంటె గెంతలేనివాడు, ఒక్క గంతున సముద్రం దాటి లంకకు 
పోతాడట! ఇది యుక్తియుక్తమైన మాటేనా? *నీ కుటుంబాన్నే పోషించు 
కోలేవు; కాని ముక్తివెంట పరుగులు పెడుతున్నావు! “మోక్షం ధర్మాని 
కంటె ఎంతో (శ్రషేమవటం సత్యమే. కాని ధర్మాన్ని ముందు పూర్తిగా నిర్వ 
ర్తించాలి'' అని హైందవ శాస్తాదేశం. ఇక్కడే బౌద్దులు తికమకపడి ఎన్నో 
అనర్థాలు కలిగించారు. అహింస మంచిదే; అన్యాయానికి (ప్రతీకారం 
చెయ్యకుండా వుండటం మహోన్నతమే - ఇవి ఉదాత్త సూ(త్రాలనటంలో 


10 (ప్రాచ్యం - పొశ్ళాత్యం 


ఏమాత్రం సందేహం లేదు; కాని శాస్తా లిలా అంటున్నాయి: “నువ్వు 
గృహస్టుడివి. నిన్నెవరైనా ఒక చెంపపై కొట్టనప్పుడు నువ్వు 'కంటిీకి కన్ను, 
పంటికి పన్ను'గా మారుచేత చెయ్యకపోతే (బదులు చెల్లించకపోతే), 
పాపం మూటకట్టుకుంటావనటం నిస్సంశయం.'” మను విలా చెబు 
తున్నాడు: “'నిన్నెవడైనా చంపవస్తే - అతడు బ్రాహ్మణుడైనా సరే - నువ్వ 
తల్లీ చంపటం పాపంకాదు'' (మనుస్కృతి ౪1. 350) ఇది ఎంతో నిజం, 
మరచిపోకూడని విషయం. ““వీరభోగ్యావసున్లరా'” - ఈ భూమిని 
అనుభవించేది వీరుడే - కాబట్టి నీ వీరత్వాన్ని (ప్రదర్శించు; సందర్భాను 
సారంగా రాజనీతి నిర్రిస్టైలైన సామ దాన భేద దండోపాయాలను (ప్రయో 
గించి (అంటే సంధి చేసుకొనో, ద్రవ్యదానమొసగో, పరస్పర వైరాలు రేకె 
త్తించో, ప్రత్యక్షంగా పోరుజరిపో) నీ విరోధిని వశం చేసుకొని ప్రాపంచిక 
భోగాలను అనుభవించటానికి ప్రయత్నించు - అప్పుడు నువ్వు ధార్మికుడ 
వవుతావు. అలా చెయ్యక, ఎవరైనా నిన్ను కాలదన్ని నేలరాయాలని అలా 
చేస్తే నువ్వు ఆ అవమానాలను మౌనంతో భరించి వూరుకుంటే, నీ జీవి 
తమే అప్రతిష్టపాలవుతుంది, నీ ఐహికజీవితం నరక ప్రాయమౌతుంది; పార 
లౌకిక జీవితం మరో నరకమౌతుంది. ఇదే శాస్తబోధ. నీ స్వధర్మాన్ని 
నిర్వర్తించు - ఇది సత్యం, సత్యాతిసత్యం. [(పబయమైన నా స్వమత 
స్టులారా! యిదే మీకు నా హితోపదేశం. చెడ్డ పనులు చెయ్యవద్దు, ఎవరినీ 
హింసించవద్దు, ఎవరినీ పీడించవద్దు, యితరులకు మీ శక్తిమేరకు ఉప 
కారం చెయ్యండి. కాని యితరులు చెరుపు చేసినప్పుడు మౌనంగా దాన్ని 
భరించి వూరుకోవటం గృహస్టుడికి పాపం; వెంటనే అదే రూపంలో 
మారు చెల్లించ ప్రయత్నించాలి. గృహస్థుడు ప్లూర్ణపరిశ్రమతో, పరిపూ 
గ్రోత్సాహంతో ధనం ఆర్టించి, స్వకుటుంబాన్ని, పరులను పోషించి వారికి 
సుఖం చెకూర్చాలి. అలా చెయ్యలేకపోతే మనిషని ఎందుకు చెప్పుకుం 
టావు? నువ్వు సరైన గృహస్టువు కూడా కావు - నీలాంటి వాడికి మోక్షం 
సుదూరం. 


(ప్రాచ్యం - పాశ్ళాత్యం 11 


ధర్మం కర్మపై ఆధారపడి వుంటుందని యిప్పటికే చెప్పాం. సమ 
ర్రతకలిగి నిరంతర కర్మాచరణలో నిమగ్నుడై వుండటం ధార్మికునికి 
స్వాభావికం. కర్యాచరణం విధింపని వేదభాగాలు నిజానికి వేదాలే కావని 
కొందరు మీమాంసకులుకూడా అభిప్రాయపడుతున్నారు! *'ఆమ్నా 
యస్య క్రియార్ధ త్వాదానర్టక్య మతదర్జానామ్‌?' అనేది ఒక జైమినీ 
సూత్రం. (వేదాలు కర్మప్రతిపాదనార్టకాలే కాబట్టి, కర్మాచరణంతో ప్రస 
కాలుకాని వేదభాగాలు నిరర్ధకాలు ) 

“ఓంకారాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ, దాని అర్థాన్ని గురించి ధ్యాని 
స్తుండటంతో, సర్వాన్ని సాధించవచ్చును;””* “భగవన్నామ స్మరణం వల్ల 
సర్వపాపాలు నశిస్తాయి; '' “ఈళశ్వర సంకల్పానికే ఆత్మార్పణ మొనర్చు 
కొనేవాడికి సమస్తం లభిస్తుంది?” - అవును, శాస్త్రాలు, సిద్దపురుషులు పలి 
కిన యీ మాటలు నిస్సంశయంగా యథార్జాలే కాని, మనలో అసంఖ్యా 
కులు జీవితకాలమంతా ఓంకారాన్ని గురించే ధ్యానిస్తూ, భగవన్నామంలోని 
భక్తిచే పారవశ్యమంది, “నీ సంకల్పమే నెరవేరుతుంది, నేను నీకు పూర్తిగా 
శరణాగతుడనైనాను'' అని పలుకుతున్నారు కదా. వారికి అందువల్ల ఏం 
ఉపకృతి చేకూరింది? - పూర్ణానుస్వారం! ఇందుకు కారణమేమిటో 
చెప్పగలరా? కారణం యిది, దాన్ని పూర్తిగా గ్రహించాలి. ఎవడి ధ్యానం 
వాస్తవం, కార్యసాధకం? భగవత్సంకల్పానికి ఎవడు పూర్తిగా ఆత్మార్పణ 
మొనర్చ్భుకొంటాడు? ఎవడు పిడుగులాంటి నిర్నిరోధశక్తితో భగవన్నా 
మాన్ని ఉచ్చరిస్తాడు? చిత్తశుద్దిని సాధించినవాడే. అంటే ఎవడి చిత్తం 
కర్మాచరణంతో పరిశుద్దమైందో వాడు, అంటే ఎవడు 'ధార్మికుడో! 
వాడు. 

(ప్రతి మానవుడు ఒక శక్తి ప్రదర్శన కేంద్రం. పురాకృతఫలంగా యీ 
శక్తి సంచితమై వుంది. మనలో (ప్రతివాడూ యీ శక్తిని తన వెనుక వుంచు 
కొనే పుడుతున్నాడు. ఈ శక్తంతా కర్మాచరణ రూపంలో వ్యయమై 
నిశ్శేషమయేదాకా ఎవడైనా వూరకేవుంటాడా? అంతదాకా అతడు తన 


12 (ప్రాచ్యం - పొశాత్యం 


సత్కర్మవల్ర సుఖాన్ని, దుష్కర్మవల్ల దుఃఖాన్ని అనుభవించే తీరాలి; కర్మా 
చరణం నిలుపుకొని వూరకే వుండటం అతడికి అశక్యం. అంతవరకు 
అనుభూతులను కర్మాచరణాన్ని నిలుపుకోవటం సాధ్యం కాకపోతే, 
దుష్కర్మలు చెయ్యటంకంటె సత్కర్మలు చెయ్యటం, దుఃఖ మనుభ 
వించటంకంటె సుఖాన్ని అనుభవించటం మెలుగదా. రాంప్రసాద్‌! 
యిలా అనేవాడు: *'' 'మంచి”, 'చెడు' అనే రెండు మాటలు వాడుకలో 
వున్నాయి, వాటిలో 'మంచి' చెయ్యటమే శ్రేయస్కరం.” 

మనం యిప్పుడు ఆచరించాల్సిన 'మంచి? ఎలాటిది? మోక్షాన్ని 
అర్దించేవాడి “మంచి” ఒకటి, ధర్మాన్ని అర్టించేవాడి “మంచి” మరొకటి. 
గీతావిష్కరణం చేసిన (శ్రీకృష్ణభగవానుడు తేటపరచటానికి ఎంతో ప్రయ 
త్నించింది యీ మహాసత్యాన్నే; హైందవ మతంలోని వర్ణాశ్రమ ధర్మ 
వ్యవస్ట, స్వధర్మ సిద్దాంతం దీని ఆధారంమీదే నిర్మించబడ్డాయి. 

““ అద్వేమ్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏన చ। 
నిర్మమో నిరహజ్కారః సమదుఃఖ సుఖః క్షమీ॥? (గీత - ౫1, 13) 


(ఏ భూతం పట్టగాని ద్వేషం లేనివాడు, అన్ని భూతాళ్లోనూ 
మై(తీ, కరుణా వున్నవాడు, “నేను', “నాది? అనే భావాలు లేనివాడు, సుఖ 
దుఃఖాలను సమబుద్దితో చేసేవాడు, ఓర్పు గలిగి వుండేవాడు) ఈ వ్యర్ణన 
అంతా మోక్షమే జీవిత లక్ష్యమైన వాడికి వర్తిస్తుంది. 

““కబ్యం మా స్మ గమః పార్ట నైత త్త్యయ్యుపపద్యతే! 

క్షుద్రం హృుదయదౌర్చల్యం త్యకోత్తిష్ట సరన్తప॥” (గీత - 2 3) 
1 రాంప్రసాద్‌ వంగదేశస్టుడైన ఒక సిద్దపురుషుడు; కొళికాంబికా భక్తుడు, 
సహజకవి ఆమెను స్తుతిస్తూ గీతిక లనేకం రచించాడు. వాటిలో మహోదాత్తాలైన 
ఆధ్యాత్మిక సత్యాలు ఎంతో తేటమాటల్లో పొందుపరచబడ్డాయి ఆ గీతికలు జీవం 
తోను, భక్తిరసంతోను ఒప్పారుతూ, అపార (ప్రచారం కలిగి జనాదరణం పొందాయి. 


అతి నిమ్నదశలోని కృషీవలులు మొదలు విద్యాధికుల వరకు అందరూ ఆ గీతికల 
నాలాపించేటప్పుడు పారమార్థిక భావావేశం పొందుతారు 


ప్రాచ్యం - పొశ్చాత్యం 13 


(పారా, కాపురుషుడవు కావద్దు, అలా అవటం నీకు తగదు శత్రు 
తాపకారివైన ఓ అర్జునా, తుచ్చమైన యీ మనోదుర్చలత్వాన్ని విడిచి, లే; 
అంతేకాక 

““తస్మాత్తముత్తిష్ట యశోలభన్వ। 

జిత్వా శత్రూన్‌ భుంక్వ రాజ్యం సమృద్రమ్‌॥'” 
““మరైవైతే నిహతాః పూర్వమేవ! 

నిమిత్తమా(త్రం భవ సవ్యసాచిన్‌[” (గీత - 21, 33) 


(కాబట్టి నువ్వు లేచి, కీర్తిని ఆర్రించు, శత్రువులను జయించు, 
సమృద్దమైన రాజ్యాన్ని అనుభవించు నాచేత వారు యిప్పటీికే చంప 
బడ్డారు. సవ్యసాచీ, నువ్వు నిమిత్రమాత్రుడవవు ) 


గీతలోని యిలాటి మాటలన్నీ ధర్మానికి తోవచూపటానికోసం 
భగవంతుడిచే ఉద్దేశించబడ్డాయి కర్మాచరణంలో ఎప్పుడూ మంచి 
చెడులు కలిసే వుంటాయనటం అంద రెరిగిన విషయమే కర్మాచర 
ణంలో కొంచెంగానో, ఎక్కువగానో పాపం చెయ్యటం తప్పదు ఐతేనేం? 
కానివ్వు. ఊరకుండటంకంటె కొంచెం కర్మనైనా చెయ్యటం మంచిది 
కదా - పస్తుండటం కంటె కాస్తయినా తినటం మేలుకదా, పుణ్యపాప 
మి(శ్రమమైనా కర్మమొనర్చటం, నిర్వ్యాపొరులమై, శిలల్లా జడులమై, నిర 
క్రకజీవనం గడపటంకంటె మేలుకదా? ఆవు ఎన్నడూ బొంకదు, రాయి 
ఎన్నడూ దొంగిలించదు మానవుడు బొంకుతాడు, దొంగిలిస్తాడు. కాని 
మానవుడే భగవంతు డవుతాడు సత్త్వగుణ (ప్రాబల్యంతో మానవుడు 
నిష్రియుడై ఎల్లప్పుడూ ధ్యానదశలో మునిగి వుంటాడు; రజోగుణ 
ప్రాబల్యంవల్ల సత్కర్మలను, దుష్కర్మలనుకూడా చేస్తాడు; తమోగుణ 
ప్రాబల్యంతో మరల నిష్కియుడు, జడుడు అవుతాడు. ఒక వ్యక్తిలో 
సాత్తి(క(ప్రాబల్యం ఏర్పడిందా, తామసిక (ప్రాబల్యం ఏర్పడిందా అని బాహ్య 
దృష్టితో కనుక్కోవట మెలాగో చెప్పుండి? మనం (ప్రస్తుతం (ప్రశాంత 


14 (ప్రాచ్యం - వొశ్చాత్యం 


దశలో - సుఖదుఃఖాతీతులమై, కర్మాచరణ దశాతీతులమై - వున్నామో; 
అధమాధమ తామసిక దశకు కూలి, నిర్ణీవులమై, నిర్వాపారులమై, జడు 
లమై, మృతపదార్దంలా - శక్తివీహీనులం కాబట్టి ఏ పనీ చెయ్యలేక - నిళ్ళ 
బ్రంగా, కాస్తకాస్తగా కుళ్లుతూ, మురిగిపోతున్నామో తెలుసుకోవటం 
ఎలా? ఈ (ప్రశ్నను తీవ్రబుద్దితో అడుగుతున్నాను. బదులు చెప్పండి. మీ 
మనస్సులనే చూడండి, మీకు నిజం తెలిసిపోతుంది కాని సమాధానం 
కోసం వేచివుండటం ఎందుకు? షళ్లనుబట్టి వృక్షాన్ని తెలుసుకోగలం 
కదా. సత్త్వం ప్రాబల్యం వహించినప్పుడు మానవుడు నిష్కర్ముడై, 
శాంతుడై వుండటం నిజమే; కాని ఆ నిష్కర్మత మహాశక్తుల కేం(ద్రీకరణ 
ఫలం, ఆ శాంతత అపారకార్యోత్సాహం జన్మభూమి ఆ మహాసాత్తిక 
స్వభావుడు, ఆ మహనీయాత్ముడు, మనలా యిక కాళ్లు చేతులతో ,పని 
చెయ్యనక్కర్లేదు - సంకల్పమాకత్రంచే, ఆతని కార్యాలన్నీ తక్షణమే నిర్జు 
ష్టంగా నెరవేరుతాయి. అలాటి సత్తాధిక్యుడే సర్వవంద్యుడైన (బ్రాహ్మ 
ణుడు అతడు యింటింటికి వెళ్లి తనను ఆరాధించండని యితరులను 
ప్రార్థంచాలా? సర్వశక్తి సంపన్న ఐన జగన్మాత అతని ఫాలభాగంమీద 
స్వర్ణాక్షరాలతో స్వహస్తంతో యిలా వాస్తుంది: *“'మీరెలరూ యీ మహా 
పురుషుని, యీ నా కుమారుని ఆరాధించండి.” లోకం అది చదివి, 
అలా చేస్తూ, అతని ముందు విధేయతతో వినమ్రశిరస్కరై ప్రణమిల్టు 
తుంది అలాటి పురుషుడు వాస్తవంగా, 

““అద్వేష్ణా సర్వభూతానాం మ్రైత్రః కరుణ ఏన చ 

నిర్మమో నిరహజ్కారః సమదుఃఖ సుఖః క్షమీ?'' 

అంతేగాక (ప్రతి మాటను నమిలినట్టు ముక్కుతో మాట్లాడుతూ, 
వారం రోజులుగా పస్తున్నవాడిలా హీనస్వరంపడి, చిరిగిపోయిన తడి పేలిక 
గుడ్డలావుండి, కాలితో తన్నినా నోరెత్తక, రోషపడక పిరికిపందలైన ఆడంగి 





1 అర్థం వెనుకటి పుటల్లో వుంది 


(ప్రాచ్యం - పాశ్ళాత్యం 15 


పురుషుల్లో కనిపించే గుణాలు అధమ తమస్సును సూచిస్తాయి. అవి 
మరణ లక్షణాలు - సత్త్వలక్షణాలు కావు - కుళ్లిపోయి దుర్వాసనవేసివి. 
అర్జునుడు యిలాటివారిలో కూలబోతున్నందువల్లనే, భగవంతుడు అత 
డికి అంత విపులంగా గీతలో బోధించాడు. ఇది సత్యంకాదా? భగవంతుడి 
నోటవచ్చిన మొట్టమొదటి పలుకులు వినండి - “క్లెబ్యం మాస్మగమః 
పార్ట నైతత్త్వ్యయ్యుప పద్యతే?” (ప్రార్జా, పౌరుషవిహీనుడవు కావద్దు, అది 
నీకు తగదు). అంతేగాక తరువాత అన్న పలుకులూ వినండి: “తస్మా 
త్త్వ్వముత్తిష్ట యశోలభస్వ''? (కాబట్టి నువ్వు లే, కీర్తి నార్హించు). జైన బౌద్దా 
దుల విషపాయ భావాలకు వశులమై, మనం యీ తామసిక జన 
దళంలో చేరిపోయాం, - యీ గడచిన వెయ్యేళ్లనుండి దేశవాతావరణా 
న్నంతా భగవన్నామంతో నింపుతూ, భగవంతుని ప్రార్ధిస్తున్నాం; కాని భగ 
వంతుడు వాటికి చెవి ఒగ్గటం లేదు. ఎందుకు ఒగ్గుతాడు? బుద్దిహీనుడి 
మొరలను మానవుడే ఎన్నడూ పట్టించుకోడుగదా, భగవంతుడు వింటా 
డని అనుకోవటం సబబా? కాబట్టి మనం తప్పించుకొని బైటపడేమార్గం 
భగవంతుని గీతోపదేశవాక్కులను అనుసరించటం ఒక్కటే: ““క్షెబ్యం 
మాస్మగమః పాద్ద. . తస్మాత్త్వముత్తిష్ట యశోలభస్వ ”' 

ఇప్పుడు తిరిగి మన ప్రస్తుత విషయం - “ప్రాచ్యం - 
పాశ్చాత్యా'” నికి పోదాం ముందుగా దానిలోని వైపరీత్యాన్ని చూడండి 
ఐరోపా దేశస్టుల రక్షకుడైన ఏసుక్రీస్తు యిలా బోధించాడు: '“శతృవులుగా 
ఎవరినీ పరిగణించవద్దు; నిన్ను దూషించేవారిని ఆశీర్వదించు; నీ కుడి 
చెంపపై కొట్టినవారి వైపుకు ఎడమ చెంపను కూడా తిప్పు; నీ కర్మాచర 
ణాన్నంతా చాలించుకొని పరలోకయా(త్రకు సిద్దంగా వుండు. (ప్రపంచం 
అతితొందరలోనే అంతంకాబోతోంది.'” ఇక మన భగవానుడు గీతలో 
యిలా అంటున్నాడు: “ఎప్పుడూ పరిపూర్ణోత్సాహంతో పనిచేస్తూండు, 
నీ శత్రువులను నిర్మూలించు, లోకాన్ని అనుభవించు.” కాని చివరికి 
ఏసుక్రీస్తు, (శీకృష్ణుడు ఉద్దేశించిన దానికి ప్రత్యక్ష విరుద్దంగా జరిగింది. 


16 ప్రాచ్యం - పొశ్చాత్యం 


యూరపు దేశస్టులు ఏసుక్రీస్తు బోధకు ప్రాముఖ్యం అంతగా యివ్వలేదు. 
ఎల్లపుడూ కార్యతత్సరత్వానికి అలవడ్డవారు, అపార రాజసిక స్వభావులు 
అవటంచే వారు యువకోత్సాహంతో, పూర్ణ సాహసంతో, ప్రపంచంలోని 
సమస్త దేశాల సుఖాలను, భోగాలను సమకూర్చుకొని వాటిని తనివితీర 
అనుభవిస్తున్నారు. ఇక మనం, మూటముళ్లెలు సర్దుకొని, ఓ మూల 
కూర్చుని, రేయింబవళ్లు మరణవిచారణ చేస్తూ “నళినీదళగత జలమతి 
తరళం తద్వజ్జీవన మతిశయ చపలమ్‌'' (తామరాకుమీది నీళ్ళు అతిచం 
చలం, అలాగే యీ జీవితం ఎంతో అస్టిరం) అని పాడుకొంటుంటాం. 
తత్సలితంగా మృత్యుదేవుడైన యముని భీతిచే మన రక్తం చల్లబారి, 
మాంసం భయకంపితమౌతోంది. దురదృష్టవశాత్తు యముడూ మన 
మాటలనే విశ్వసించినట్టు మహామారి, తదితర భయంకర వ్యాధులు 
మన దేశంలో (ప్రవేశించాయి గీతాబోధానుసారం యిప్పుడెవరు ప్రవర్తిస్తు 
న్నారు? ఐరోపా దేశస్థులు. ఏసుక్రీస్తు సంకల్పానుసారం ఎవరు (ప్రవర్తిస్తు 
న్నారు? శ్రీకృష్ణుని సంతతివారు! ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన 
చేసుకోవాలి. 

మోక్షమార్తాన్ని ముందుగా కనుగొని (ప్రకటించినవి వేదాలు. పిదప 
బుద్దుడు, ఏసుక్రీస్తు మొదలైన ప్రవక్తలు బోధించినదంతా ఆ హక 
మూలంనుండే గైకోబడింది. ఈ (ప్రవక్తలు సన్యాసులు కాబట్టి వారు *“ఎన 
రినీ శత్రువులుగా భావించుకోలేదు. అందరి పట్ట స్నేహంతో, దయతో 
వుండిరి.'' అది వారికి సముచితం. కాని ఆ మోక్షమార్లాన్న అవలంబింవ 
మని లోకాన్నంతా బలాత్కరించే యీ ప్రయత్నం ఎందుకు? రుద్ది, 
తోమి సౌందర్యాన్ని ఉత్పత్తి చెయ్యటం సాధ్యమా? తనకు మోక్షం అక్క 
ర్లేదన్నవాడికి, మోక్షానికి అనర్జుడైనవాడికి బుద్దుడు, ఏసుక్రీస్తు ఏం నిర 
యించారు? ఏమీ లేదు. - మానవుడు మోశ్షాన్నైనా పొందాలి, లేక నాశ 
నానికి సంసిద్దుడై వుండాలి. వారు వివరించింది యీ రెండు మారాలనే; 
మధ్యేమార్గ మేదీలేదు మోక్షేతరార్జానికి ప్రయత్నించచానికి మానవులకు 


(ప్రాచ్యం - వొశ్తాత్యం 17 


లేశమంత స్వాతం[త్రంకూడా యివ్వబడలేదు - (ప్రపంచ సుఖాన్ని కొంత 
కాలం ఒకింత అనుభవించే మార్గమేదీ చూపబడలేదు. అందుకు అనువైన 
మార్గాలన్నీ సంపూర్ణంగా బంధింపబడటమేకాక, అడుగడుగునా అడ్డం 
కులుకూడా కల్పించబడ్డాయి. వేదచోదిత మతమొక్కటే ధర్మార్టకామ 
మోత్తాలనే నాలుగు పురుషార్థాలను సాధించే మార్గాలను ఏర్పరచింది. 
బుద్దుడు మనలను పాడుచేశాడు అలాగే క్రీస్తు (గ్రీకు, రోములను పాడు 
చేశాడు! పిదప కాలక్రమంలో యూరోపియన్లు (ప్రొటెస్టెంట్‌ సం(ప్రదా 
యాన్ని అవలంబించి, పోపు అధికారం కింద (ప్రవర్తిబ్లతూన్న క్రీస్తు బోధ 
నలను యిటూ అటూ దులిపీసి, తెప్పరిల్లి సంతోషపడ్డారు హిందూ 
దేశంలో కుమారిలుడు మరల కర్మమార్తాన్ని - కర్మాన్ని మాత్రం నిర్దే 
శించేమార్గం - వ్యాప్తిలోకి తెచ్చాడు. శంకర, రామానుజులు ధర్మార్థ కామ 
మోక్షాలను సామరస్యంతో సముచిత భాగాలుగా అనుభవించటానికి నిర్ణ 
యించబడ్డ సనాతన వైదిక మతాన్ని సుష్టిరంగా స్టాపించారు. తాను కోల్పో 
యిన (ప్రాణాన్ని పునర్హభ్య మొనర్చుకొనే మార్గంలో జాతి యిలా పెట్ట 
బడింది. కాని హిందూదేశంలో ముప్పైకోట్ల జనాన్ని మేలుకొల్పాలి. 
కాబట్టి ఆలస్యమౌతోంది. ముప్పైకోట్ల మందిని ఒక్క రోజులో పునర్ది 
వితులను గావించటం సాధ్యమా? 

బౌద్దమత, వైదికమత ఉద్దేశాలు భిన్నాలు కావుగాని బౌద్దం అను 
సరించే మార్గం సరైనది కాదు. బౌద్దుల మార్గం సరైనదై వుంటే, మనం 
యిలా యింత పూర్తిగా ఎందుకు ఏనాశదశకు వచ్చాం? కాలం గడచి 
నందువల్ల యిలా జరిగిందనటం నిప్రయోజనం. కార్యచరణ నియ 
మాన్ని అతిక్రమించి కాలం ఏంచెయ్యగలదు? 

కాబట్టి బౌద్దులు, వైదిక మతస్థులు ఒకే గమ్యాన్ని సాధించా 
లని ప్రయత్నించినా, బౌద్దులు అపసవ్యమార్గం అవలంబించి, హిందూ 
దేశాన్ని అధోగతిపాలు చేశారు. బహుశ నా బౌద్దసోదరు లీ మాటకు 
కోపం తెచ్చుకొని చిరచిరలాడుతూ ఉద్రేకపడతారేమో! కాని అందుకు 


18 [ప్రాచ్యం - పాశ్చాత్యం 


నేనేం చెయ్యగలను? నిజం చెప్పే తీరాలి. తత్సలితం ఏమైనా నాకక్కర్లేదు. 
వేదనిర్దిష్ట జాతి ధర్మమే సవ్యమైంది, సరైంది. జాతి ధర్మమంటే వివిధ 
కులాలకు నిర్గీతమైన ధర్మం - స్వధర్మం, అంటే స్వకీయధర్మం. ప్రతి 
వ్యక్తికీ అతడి శక్తినిబట్టి, పదవినిబట్టి నిర్ణయించబడ్డ ధర్మం. ఇదే వైదిక 
మతానికి, వైదిక సంఘానికి మూలాధారం. నా దేశస్థులను పాగడుతున్నా 
నని తలచి మరికొందరు మిత్రులు కోపగించుకొంటారేమో. ఇక్కడ 
వారి కో మాట - ఒకేసారిగా - అడగనివ్వండి. అలాటి పొగడ్డలవల్త నాకేం 
ఉపకారం కలుగుతుంది? ధనం యిచ్చిగాని, మరే విధంలోగాని వారు 
నన్ను పోషిస్తున్నారా? అలా చెయ్యకపోవటమేగాక నేను క్షామ పీడితులను, 
అనాధ శిశువులను సరర్లక్షించటంకోసం హైందవేతర దేశాల్లో యాచించి 
సంపాదించే ధనాన్ని నావద్దనుండి గుంజుకోవటానికి ప్రయత్నిస్తారు. నేను 
యివ్వకపోతే నన్ను తిట్టి అపవాదోక్తులాడతారు! విద్యాధికులైన నా దేశ 
స్థులార్మా - నా దేశస్థులు యిలాటివారు. ముఖస్తుతులచే వారివల్ల ఏదీ 
లభించదని నాకు బాగా తెలుసు నేను వారిని పూర్తిగా ఎరుగుదును. వారిని 
మతి(భ్రష్టులుగా భావించాలని నాకు తెలుసు. మతి (భ్రష్ట్రనికి మందు 
యివ్వపూనేవాడు దానికి బహుమతిగా తన్నులకు, కాట్లకు సిద్దమై వుండా 
లని నాకు తెలుసు, అలాటి బహుమతికి సిద్దపడి, బలాత్కారంగా వారి 
నోట్లూ మందుపోసి, వారి చర్యలను ఓర్పుతో భరించేవాడే వారికి నిజమైన 
మి(త్రుడు. 

ఈ జాతి ధర్మం, యీ స్వధర్మం, సర్వ దేశాలలో వున్న ప్రతి 
సంఘం క్షేమంపొందే మార్గం - చివరికి మోక్షానికి తీసుకెళ్ళే నిచ్చెన. ఈ 
జాతి ధర్మం, యీ స్వధర్మం క్షీణించటంవళ్లే మన దేశం పతనమయింది. 
కాని యీ కాలంలో అగగ్రకులాలవారు సామాన్యంగా (గ్రహించే అర్థంలో 
జూతిధర్మం (లేక స్వధర్మం) మనం తప్పించుకోవలసిన కొత్త ఆపద అవు 
తోంది జాతిధర్మాన్ని గురించిన పరిపూర్ణ జ్ఞానం తమకుందని వారి 
భావం. కాని నిజానికి వారికది తెలియనే తెలియదు తమ గ్రామంలో 


ప్రాచ్యం - పొశ్తాత్యం 19 


అనుసరించబడే ఆచారాలే వేద (ప్రతిపాదిత సనాతనాచారాలని తలచి, అధి 
కారాలన్నీ తమవిగానే భావించుకొని వారు నాశనంకేసి వెళుతున్నారు! నా 
మాటలు వంశపారంపర్య కులవ్యవస్థను గురించిగాని, గుణభేదాలచే న్నిద్ధ 
యించబడే కులవ్యవస్థను గురించి కాదు. గుణ న్నిర్గీత కులవ్యవస్థే ప్రధ 
మంలో వుండేదని నేనూ అంగీకరిస్తాను. కాని రెండు మూడు తరాల్లో 
గుణానికి బదులు జననానికి ప్రాధాన్యమియ్యబడింది. ఇందువల్ల మన 
జాతీయజీవన ఆయువుపట్టుకు దెబ్బతగిలింది; లేకపోతే మనం యిలాటి 
పతనస్థితికి ఎందుకు కూలిపోయాం? గీతలో ““సజ్బరస్య చ కర్తా స్యాము 
హన్యామిమాః ప్రజాః” (నేను వర్ణసంకర కారకుడనౌతూ, ప్రజల వినా 
శానికి కారణమౌతాను) అని వుందికదా. ఈ ఘోరవక్గ సాంకర్యం - అన్ని 
కులాల సాంకర్యం - ఇంత గందరగోళపరిచే విధంలో - ఎలా ప్రాప్తిం 
చింది? గుణభేదాలనే పాటించకపోవటం ఎలా సంభవించింది? మన 
పూర్వులకు వుండిన శ్వేతవ్షరం యిప్పుడెలా నలుపుగా మారింది? సత్త్వ 
గుణం నశించి రజోగుణ వేగంతో కూడిన తమోగుణం యిప్పుడెందుకు 
వ్యాపించి వుంది? దీనికి సుద్నీర వివరణం అవసరం కాబట్టి మరోసారి 
యీ (ప్రశ్నకు బదులు చెబుతాను (ప్రస్తుతం యీ సంగతిని గ్రహించ 
టానికి (ప్రయత్నించండి - జాతిధర్మం సక్రమంగా, యధార్ధంగా పరిర 
క్షింపబడితే, జాతి ఎన్నటికీ పతనం చెందదు. ఇది నిజమైతే మన పత 
నానికి కారణమైనదేది? జాతి ధర్మమూలం చెరుపబడిన దనటానికి మన 
పతనమే స్పష్టమైన తార్కాణం. అంటే, మన మిప్పుడు జాతిధర్మమని 
తలచేది దానికి (ప్రత్యక్ష విరుద్దమైందని తేలుతోంది. ప్రధమంలో మీ శాస్తా 
లను జాగ్రత్తగా, పరిశీలనబుద్దితో చదవండి. శాస్త్రాల్లో కులధర్మమని 
సేర్కోబడింది యీ దేశంలో సామాన్యంగా సర్వత్రా అదృశ్యమైందని మీ 
కప్పుడు సులభంగా తెలిసిపోతుంది. ఇప్పుడు యధథార్లరూపమైన జాతి 
ధర్మాన్ని పునరుద్రరిస్తే, దేశానికి మహోపకారం చేసినవారౌతారు. నేను 
నేర్పింది, గ్రహించింది మీకు స్పష్టంగా తెలుపుతున్నాను. మీ రత్షణార్హం 


20 (ప్రాచ్యం - పాశ్ళాత్యం 


ఏదో ఒక విదేశంనుండి నేనిక్కడకు పంపబడ్డవాళ్లోగాను. కాబట్టి మీ వె(ర్రి 
మొర్రి ఆచారాలన్నింటినీ ప్రమాణీకరించి, అవి శాస్తసమ్మతాలని సమ 
ర్లించటం నా పని కాదు; మన విదేశీయ మిత్రులు ఆ పనిని నిర్యయంగా 
చెయ్యగలరు. కనుక వారికది కష్టంకాదు. మీరు వారిని స్తుతించి కరతాళ 
ధ్వనులతో వారిని సంతుష్టుల నొనరించండి. వారు కోరే పదార్దం అదే. 
కాని నేను మీ ముఖాలమీద బురదను, దుమ్మును పులిమితే, అది నా 
ముఖంమీదకూడా పడుతుందని మీ రెరుగరా? ఐతే ఏం? 

ప్రతి జాతికీ ఒక జాతీయ కర్తవ్యం వుంటుందని నేను వేరే సంద 
రృంలో చెప్పాను. (ప్రకృతి నియమానుసారంగానో, మహాపురుషుల మహో 
త్మృష్ట బుద్దిబలంతోనో, (ప్రతి జాతి సాంఘికాచార మర్యాదలు ఆ 
జాతీయ కర్తవ్యం సిద్దించటానికి అనువుగా ఏర్పరుపబడుతూన్నాయి. 
(ప్రతి జాతి జీవితంలోను, ఆ కర్తవ్యం, దాని సిద్దికి అత్యావళ్యకాలై వుండే 
ఆ ఆచారమర్యాదలు తప్ప తక్కినవన్నీ అనావశ్యకాలు. ఆ అనవసర ఆచార 
మర్యాదలు అభివృద్ది పొందినా, అదృశ్యమైనా ఒక్కటే; కాని జాతీయ 
జీవన ముఖ్య కర్తవ్యానికి హాని దాపురిస్తేమాత్రం జాతి అంతంపొందే తీరు 
తుంది. 

మేం చిన్నప్పుడు తన (ప్రాణం ఒక చిన్నపక్షిలో వుండే ఒక రాక్షసి 
కథ విన్నాం ఆ పక్షిని చంపితేగాని ఆ రాక్షసి చావదు. జాతి జీవితంకూడా 
యిలాంటిదే. మరో విషయాన్నికూడా మీరు గమనించవచ్చు. జాతీయ 
కర్తవ్యానికి అంతగా సంబంధించని హక్కులు కొన్ని లాక్కోబడ్డా, జాతికి 
అధికకష్టం తోపదు - కొన్ని ఎందుకు, అన్నీ లాక్కోబడ్డా అంతే. కాని, 
తన జాతీయ కర్తవ్యానికి - తన జాతీయ జీవనానికి ఆధారమైనదానికి - 
ఏ కొంచెంపాటి దెబ్బతగిలినా, అది అపారశక్తితో ప్రతీకారం చూపుతుంది. 

మూడు సజీవ జాతుల - (ఫ్రెంచ్‌, ఆర్రేయ, హైందవ - చరిత్రలు 
మీరు చాలవరకు ఎరుగుదురు ఆ జాతుల విషయాన్ని ఉదాహరణగా 
తీసుకోండి; ఫ్రెంచ్‌ వారి మనస్తత్వానికి రాజకీయ స్వాతం త్రమే వెన్నెముక 


(ప్రాచ్యం - పాశ్ఫాత్యం 


లాంటిది. (ఫైంచ్‌ (ప్రజలు నానారకాల ఒత్తిడులను శాంతక్షోకజ "ళ్నరిసారు; 
అధిక పన్నులు విధించండి, వారమాత్రం ఆక్షేపించరు, ఇహోతినంచా 
సైన్యంలో చేరమనండి, వారేమీ మొరపెట్టుకోరు; కాని ఎవరైనా వారౌరొడొ 
కీయ స్వాతంత్ర్యం జోలికిపోయారా, జాతంతా ఏకమై లేచి ఉన్మత్తావే 
శంతో ప్రతిఘటిస్తుంది. “మాపై అధికారం చెలాయించే పదవి నెవ్వరినీ 
ఆ(క్రమించుకోనివ్వం. మా దేశాన్ని పరిపాలించుకోవటంలోను, మా 
సంఘాన్ని మా యిష్టానుసారం నడుపుకోవటంలోను ్రాజ్జులకు, అజ్ఞా 
లకు, ఉన్నత నిమ్న(శ్రేణులకు - మాకందరికీ సమానాధికారం వుంది.” 
ఇదే (ఫెంచ్‌వారి స్వభావంలోని మూలసూత్రం. ఈ స్వాతంత్రం జోలి 
కెళ్లేవారు ఆపదల పాలవుతారు. 

ఆంగ జాతీయ మనస్తత్వంలో “ఇచ్చిపుచ్చుకోలు'” మార్గం - 
వణిజసహజమైన వర్తకమార్గం - స్వాభావికమై వుంటుంది. ఆరక్టేయులు 
నిష్పాక్షికత్వాన్ని, అధికారాల పంపకంలో హెచ్చుతక్కువలు లేకుండటాన్ని 
ముఖ్యంగా గమనిస్తారు. ఆరరగేయుడు రాజుకు, కులీనుల అధికారాధి 
క్యాలకు వినమతతో లోబడి వుంటాడు; కాని తను ఒక దమ్మిడీ యియ్య 
వలసి వచ్చినా అందుకు కారణం వివరణ సైతంగా తెలుసుకోగోరతాడు. 
రాజు వుండటం అతడి కిష్టమే; రాజు ఆజ్ఞకు బద్దుడై వుండటానికి, అతణ్ణి 
గౌరవించటానికి అతడు సంసిద్దుడు. కాని ఆ రాజు (ద్రవ్యం కోరితే 
ఆర్జేయుడిలా అంటాడు: ““సరే; కాని అది ఎందుకోసం కావాలి, 
దాంతో ఎలాటి ఉపకారం కలిగేది నాకు ముందు చెప్పుండి; తదనం 
తరం ఆ (ద్రవ్యాన్ని ఎలా వెచ్చించాలో ఆ విషయాన్ని గూర్చి నా అభి 
(ప్రాయం యివ్వాలి; ఆ తరువాతే నేను ధనాన్నిస్తాను.?' ఆర్భోయులనుండి 
బలాత్కారంగా ధనం లాక్కోవాలని చూసిన రాజొకడు పెద్ద విప్తవాన్ని 
కలిగించాడు. ఆ రాజును వారు చంపేశారు 

రాజకీయ స్వాతంత్ర్యం, సొంఘిక స్వాతంత్ర్యం మంచివే, ఉపయు 
కాలే, కాని అసలు విషయం - మనకు యథార్ధంగా కావలసింది - పార 


22 (ప్రాచ్యం - పాశ్సాత్యం 


మార్దిక స్వాతంత్ర్యం, ముక్తి అని హిందువంటాడు. ఇదే మన జాతీయ 
పరమలక్ష్యం; వైదికుడుగాని, జైనుడుగాని, అద్వైతిగాని, విశిజ్ఞుద్రతిగాని, 
ద్వైతిగాని అందరూ యీ విషయంలో ఒకే అభిప్రాయం కలిగి వుంటారు. 
ఒక్క విషయాన్ని మాత్రం వదిలిపెట్టి, నీ యిష్టం వచ్చినట్టు చెయ్యి. 
హిందువు నోరెత్తక, అ|ప్రసక్తుడై వుంటాడు. కాని ఆ విషయంలో అతణ్ణి 
దూషించావా జాగ్రత్త, నీ వినాశం సిద్దం. అతడి ఆస్తినంతా దోచుకో, 
అతణ్ణి కాలతన్ను, అతళ్లి 'నిగ్గరో (నీగ్రో) అనో, అలాటి మరో పేరనో 
సంబోధించు అతడు అంతగా పట్టించుకోడు; ఆ ఒక్క మార్గాన్ని 
మాత్రం - మత సంబంధమైన ద్వారాన్ని మాత్రం - నిరాటంకంగా, ఉప 
(దవరహితంగా వుండేట్టు తెరిచివుంచు. పఠాను రాజ శ్రేణులు ఎలా వస్తూ, 
పోతూ వున్నారో చూడండి కాని భారత సామ్రాజ్యాన్ని వారెవరూ సుస్థ్రి 
రంగా వశం చేసుకోలేకపోయారు. హిందూమతాన్ని వారు ఎప్పుడూ ప్రతి 
ఘటిస్తుండటమే యిందుకు కారణం. ఇక మొగలాయి రాజ్యం వంక 
చూడండి అది ఎంత సుస్థిరంగా, ఎంత బలిష్టమై వుండినది! ఎందువల్ల? 
మొగలాయీ సామ్రాజ్యానికి హిందువులే ప్రాపులై వుండిరి. జహంగీర్‌, 
షాజహాన్‌, దారాశికోహ: వీరందరి తల్లులూ హిందువులే అని మీరెరుగరా? 
ఇప్పుడు ధిన్ని చూడండి - దుర్విధి(ప్రేరితుడైన జొరంగబేబు దాని జోలికి 
పోగానే, అతివిస్తృతమైన మొగలాయీ సామ్రాజ్యం ఒక్క క్షణంలో కలలా 
అదృశ్యమైంది. ఆర్టోయ (ప్రభుత్వం హిందూదేశంలో యింత స్ట్రీరంగా 
పాదుకొని వుండటానికి కారణం ఏమిటి? వారు యీ దేశ మతాన్ని ఏ 
విధంగానూ తాకకుండటమే |ప్రజ్ఞావంతులమని భావించుకొన్న క్రైస్తవ 
మత ్రచారకులు దాన్ని తాకి చూశారు. అందుకు ఫలితమే 1857 వ 
సం॥ సిపాయిల తిరుగుబాటు! ఆర్టోయు లీ విషయాన్ని పూర్తిగా 
గ్రహించి వుండబట్టై వారి ప్రభుత్వం చెడక, నిశ్చలంగా నిలిచివుంది. ఆరో 
యులు - వారిలో దూరదృష్టివున్న ప్రొజ్ఞాలు - కూడా యీ విష 
యాన్ని గ్రహించి అంగీకరిస్తారు - లార్డ్‌ రాబర్ట్‌ '“ఫార్టీవన్‌ ఇయర్స్‌ ఇన్‌ 


ప్రాచ్యం ఎ పాశ్ళాత్యం 23 


ఇండియా”” (“ఇండియాలో నలభై ఒక్క సంవత్సరాలు’) అనే గ్రంథంలో 
30,31 అధ్యాయాలు చదివి చూడండీ. 

ఈ రాక్షసి ఆత్మ ఎక్కడ నెలకొనివుందో మీకిప్పుడు స్పష్టంగా తెలి 
సింది గదా - మతంలో. దాన్నెవరూ నశింపచెయ్యలేకపోయారు. కనుక 
హిందూజాతి ఎన్నో కష్టాలను, ఎన్నో ఆపదలను అనుభవించీ, యింకా 
జీవించి వుంది. “జాతి ఆత్మను మతంలో వుంచటం ఎలా ఉపయుక్తం? 
తక్కిన జాతుల్లా మనమూ దాన్ని సాంఘిక స్వాతం[(త్యంలోనో, రాజ 
కీయ స్వాతంత్ర్రంలోనో ఎందుకు నిలుపకూడదు?”” అని విద్వాంసు 
డొకడు (ప్రశ్నిస్తున్నాడు. అలా మాట్లాడటం తేలికే. మతం, పారమార్థిక 
స్వాతంత్ర్యం, ఆత్మ ఈశ్వరుడు, ముక్తి! యివన్నీ యధార్థాలు కావని 
చర్చ నిమిత్తం అంగీకరిద్దా మనుకోండి. అప్పుడు విషయం ఎలావుం 
టుందో చూడండి. ఒకే అగ్ని వివిధ రూపాలను దాల్చి ఎలా కనిపి 
స్తుంటుందో అలాగే ఒకే మహాశక్తి (ఫెంచ్‌వారిలో రాజకీయ స్వాతంత్ర్యం 
గాను, ఆర్జేయుల్లో వాణిజ్య నైపుణ్యంగాను, నైతిక ప్రవర్తన సీమాభివ్యాప 
నంగాను, హిందువుల్లో మోక్షేచ్చ (లేక) పారమార్థిక స్వాతం త్ర్యంగాను 
అభివ్యక్తమౌతోంది. (ఫెంచ్‌వారి, ఆంగ్రేయుల (ప్రస్తుత జాతీయశీలం అనేక 
శతాబ్దాల భాగ్య పరిణామ ద్వారంలో, ఆ మహాశక్తి (ప్రోద్బలంచేతనే 
రూపొందిందని, హైందవజాతి శీలంకూడా అలోౌగే, ఆ మహాశక్తి (ప్రోద్భ 
లంచేతనే, ఎన్నో వేల శతాబ్దాలు పరిణామమొంది యిప్పటి రూపానికి 
వచ్చిందని, జ్ఞప్తిలో వుంచుకోవాలి మిమ్మల్ని నేను యీ ప్రశ్నను తీవ్ర 
బుద్దితో అడుగుతున్నాను: ఎన్నో వేల సంవత్సరాలుగా పరిణామమొందిన 
స్వజాతీయ శీలాన్ని విడనాడటం సులభమా, కొన్ని నూర్త సంవత్సరాల 
లోపే మనలో మిశ్రితమైన విదేశ జాతీయ శీలాన్ని విడనాడటం సుల 
భమా? ఆర్టోయులు తమ సమరశీలతను మర్చిపోయి, కలహాలను, రక్తపా 
తాన్ని విడిచిపెట్టి, తమ మతాన్ని జీవిత పరమార్టంగా చేసుకోవటంలోనే 
శక్తినంతా ఏకాగ్రం చేసి (ప్రశాంతంగా, మౌనంగా ఎందుకు కూర్చోరు? 


24. ప్రాచ్యం - పొశ్ళాత్యం 


అసలు సంగతేమంచే, ఏరు తన జన్మస్థానమైన పర్వతాలనుండి 
వెయ్యి మైళ్లు (ప్రవహించింది. ఇప్పుడది తన జన్మస్థానానికి పోతుందా, పో 
గలదా? ఎప్పుడైనా అది వెనక్కు మరలాలని ఉద్యమిస్తే బహుముఖాలుగా 
చెదరి, ఎండిపోతుంది. ఎలాగైనా ఆ ఏరు త్వరగానో, ఆలస్యంగానో 
మైదాన మనోజ్ఞ సమభూమిగుండా (ప్రవహించో, మురికినేలగుండా పెనగు 
లాడి (ప్రవహించో సముద్రంలో చేరటం నిస్సంశయం. ఈ పదివేల ఏళ్ల 
నుండి సాగివస్తూన్న మన జాతీయ జీవితం ప్రమాదజనిత మార్గాన్ని 
పట్టివుంటే, యిప్పుడు దాన్ని సరిచేసే దారిలేదు; నూతన శీలాన్ని 
యిప్పుడు నిర్మించుకోవాలనుకుంటే దానివల్ల కలిగే అనివార్యఫలం మన 
మరణమే. 

కాని అలా తలచటం - మన జాతీయాదర్శం (ప్రమాద జనితమని 
తలచటం - కేవలం అజ్ఞత అని, అపార్ట కల్చనాఫలమని నా ఉద్దేశం. ఇలా 
అన్నందుకు నన్ను క్షమిస్తారని ఆశిస్తాను. ముందుగా యితర దేశాలకు 
వెళ్లి, ఆ దేశాల ఆచారాలను, అక్కడి స్టితిగతులను స్వయానా మీ కళ్లతో 
- యితరుల కళ్లతో కాదు - జాగ్రత్తగా గమనించి, వాటిని గురించి సవి 
చారబుద్దితో - మీ కలాటిది' వుంటే - యోచించండి; పిదప మీ దేశ 
శాస్త్రాలను, మీ ప్రాచీన వాజ్మయాన్ని అధ్యయనం చేసి, హిందూదేశం 
అంతటా పర్యటించి, వివిధ ప్రాంతాల్టోని (ప్రజల ఆచార వ్యవహార మార్గా 
లను పూర్ణవికసిత నేత్రాలతో, పరిశీలన దృష్టితో - మూఢదృష్టితో కాదు 
- కనిపెట్టండి. అలా చేశారంటే, జాతి యింకా చెక్కుచెదరక జీవించే 
వుందనీ, జాతీయ జీవితం నిస్సంశయంగా స్పందిస్తూందనీ విస్పష్టంగా 
- మధ్యందిన మార్తాండుడంత విస్పష్టంగా - కనిపిస్తుంది అంతేగాక 
జాతీయ జీవితాగ్ని బూడిదచే కప్పబడి వుండటంతో నిర్టీవవస్తువుగా 
తోస్తున్నా అది రగులుతోనే వుందని, మతమే మన జాతి జీవమని, మతమే 
దాని భాష అని, మతమే దాని భావమని, మీకప్పుడు తెలుస్తుంది; ఇంతే 
కాక మీ రాజ్యతంత్రం, మీ సంఘం, మీ పురపాలక సమాజం, మీ మహా 


(ప్రాచ్యం - పాశ్చాత్యం 25 


మారి నిరోధనోద్యమం, మీ క్షామ నివారణానికై మీ రొనరించే 
(ప్రయత్నం, ఇవన్నీ యిక్కడ - గతంలో ఎప్పుడూ చేయబడేటట్లే యిక 
మీద కూడా - మతమూలంగానే చేయబడుతుందని మీ కప్పుడు తెలియ 
వస్తుంది. లేకపోతే మిత్రమా, ఉద్రేకపూర్వకాలైన యీ ఏడ్లులు, 
ఆర్హులు వ్యర్జాలుగా పరిణమిస్తాయి. 

అంతేగాక (ప్రతిదేశంలో ఆచరించబడేది నిజానికి ఒకే మార్గం. - 
అంటే కొంతమంది బలవంతులు ఎలా చెప్తారో అలాగే జరగటం. తక్కి 
నవారంతా 'గొ(రైదాటు'గా ఆ మార్గాన్ని అనుసరిస్తారు అంతే. మీ పార్ల 
మెంటును, మీ సెనెట్‌ను, మీ ఓటును, మెజారిటీని, మీ బ్యాలెట్‌ను 
నేను చూశాను. మిత్రమా, అన్ని (ప్రాంతాల్లోను జరిగేది ఒక విధంగానే, 
ప్రతి దేశంలోను (ప్రబలులైనవారు తమకు యిచ్చవచ్చినట్టు సమాజాన్ని 
నడిపిస్తున్నారు. ఇతరులను గొ(రెమందలకు పోల్చవచ్చును. హిందూ 
దేశంలో యీ (ప్రజలెవరు అనేదే యిప్పటి (ప్రశ్న - వారు బుషులు, ఆచా 
ర్యులు, అవతారపురుషులు. మన సంఘాన్ని నడిపించేది వీరే; అవసర 
మైనప్పుడు మన సాంఘిక నియమాలను, సాంఘికాచారాలను మార్ఫేదీ 
వారే; వారి మాటలను మనం నోరెత్తక విని, వారి ఆజ్ఞను శిరసావహిస్తాం. 
మన పద్దతిలో వున్న విశేషం యిది, ఇతర దేశాలలో మాదిరి “మెజా 
రిటీ', “ఓటు', “బ్యాలెట్‌, మొదలైన వాటితో అనావశ్యకమైన ఆర్భాటం, 
గందరగోళం, తత్సంబంధాలైన పోరాటాలు మన దేశంలో వుండవు. 
అంతే. 

ఓటు, బ్యాలట్‌ మొదలైన వాటివల్ల పాశ్చాత్య దేశాల్లో సామాన్యునికి 
లభించేటంత లౌకిక విషయజ్ఞానం మనకు లభించదనటం నిజమే; కాని 
రాజ్యవ్యవహార నిర్వహణమనే పేరుతో ఇతరులను దోచుకొని, ప్రజా 
సామాన్య జీవిత రక్తాన్నే తాగి, బలిసి కొవ్విన వర్గంవారు యూరప్‌లో 
మాదిరి మన దేశంలో లేరు. ఈ రాజ్యతంత్రజ్ఞుల వ్యవహార నిర్వహణ 
రంగానికి వెనుక కానవచ్చే ఘోరదృశ్యాన్ని - అలాటి సమయాల్లొ 


26 [ప్రాచ్యం - వపాశ్చాత్యం 


అభ్యసించబడే ఆ లంచగొండితనపు ఉన్మత్తావేశ నృత్యాలు, ఆ పట్టుపగటి 
యింటి దోపిళ్లు, మానవులు చేసే ఆశాపిశాచ తాండవాలు - మిత్రమా, 
నువ్వెన్నడైనా చూడటం తటస్టీస్తే, మానవుణ్ణి గురించి నిరాశాగ్రస్తుడ 
వవుతావు! “పాలు అమ్మటంకోసం యింటింటికి వెళ్లి విచారించాలి, కాని 
కల్గుదుకాణం మనుషులతో కిక్కిరిసి వుంటుంది. సౌశీల్యభూషిత స్త్రీకి 
మానాన్ని కాపాడుకొనేపాటి వస్త్రమైనా దొరకదు, కాని బజారుకెక్కిన (స్తీ 
మోయలేనన్ని సొమ్ములు ధరించి కులుకుతుంది.'”' ధనవంతులు దేశ 
పరిపాలనాన్ని తమ చేతిలో వుంచుకొని, (ప్రజల్గోని సారాన్నంతా పీల్చి 
పిప్పిచేసి, పరాయిదేశాల్లో యుద్దం చేసి చావటానికి వారిని సైనికులుగా 
పంపుతున్నారు. విజయం దక్కితే, రణాంగణంలో ఆ ప్రజలు తమ రక్తాని 
ధారపోసి సంపాదించిన ధనంతో బొక్కసాలు నింపుకొనే మార్గం యిది. 
ఇక ఆ వశవర్తులైన (ప్రజల విషయం ఏమిటి? రక్తాన్ని సమర్పించటమే 
వారి పని! ఇదే రాజ్యతంత్రం! మిత్రమా, ఆశ్ళర్యపడొద్దు, ఆ వ్యూహంలో 
చిక్కుకొని మైమరవొద్దు 

'ప్రధమంలో యీ విషయాన్ని గ్రహించటానికి ప్రయత్నించు. శాస 
నాలను మనిషి నిర్మిస్తాడా, మనిషిని శాసనాలు నిర్మిస్తాయా? ధనాన్ని 
మనిషి ఆర్దిస్తాడా, మనిషిని ధనం ఆర్టిస్తుందా? పేరు (ప్రతిష్టలను మనిషి 
సంపాదిస్తాడా, మనిషిని అవి సంపాదిస్తాయా? 

మిత్రమా, ముందు 'మనిషివవు; అప్పుడు యివీ, తదితరాలూ 
తమంతట తామే నిన్ను వెతుక్కుని వస్తాయి హేయమైన ఆ అసూ 
యను, కుక్కల మాదిరి పరస్పరం కాట్ట్లాడుక్‌ంటూ, మొరుగుతూ 
వుండటాన్ని విడిచిపెట్టండి, సదుద్దేశాలను, సత్సాధనాలను, నైతిక పౌరు 
షాన్ని చేపట్టి ధీరుడవై వుండు. మానవజన్మ ఎత్తినందుకు, చేటుచెంద 

1 ఇదొక విజ్ఞుని భావం చిత్తశుద్దినిగాని, సద్గుణాన్నిగాని లక్ష్యపెట్టక, 
ఇంద్రియాలకు యింపానగూర్భే విషయాలకే ప్రాముఖ్యమిచ్చే సంసార విధానాన్ని కవి 
యిక్కడ చిత్రించాడు 


(ప్రాచ్యం - పాశ్చాత్యం 27 


జాలని జాడలను నీ వెనుక నిలిపిపో. “ఓ తులసీ,! నువ్వు యీ -ప్రపం 
చంలో ముందుగా (ప్రవేశించినప్పుడు లోకం సంతోషించింది, నువ్వు 
ఏడ్చావు. నువ్వు యీ లోకాన్ని వదలిపోయేటప్పుడు నీకోసం లోకం 
ఏడ్భేటట్ల్టుగా, నువ్వు ఆనందంతో నవ్వుతున్నట్టుగా, ఏర్పడే రీతుల్లో 
కార్యాలొనరుస్తూ జీవితాన్ని గడుపు ** ఇలా చెయ్యగలిగితే, నీ మానవ 
నామం సార్టకమౌతుంది. చెయ్యకపోతే, నువ్వు పుట్టి ఏంచేసినట్టు? 
మిత్రమా, నువ్వు పిదప గ్రహించాల్సిన విషయం. మనం యితర 
జాతులనుండి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో వున్నాయి. తాను నేర్చు 
కోవలసిన విషయం యింకేదీ లేదని చెప్పేవాడు అవసానదశకు వచ్చాడని 
స్పష్టం. తనకు సమస్తం తెలుసునని పలికే జాతీ వినాశదశకు వచ్చేస్తుంది. 
“నాలో ఊపిరి వున్నంతదాకా నేను నేర్చుకొంటూనే వున్నాను.'* కాని 
మనం యీ సందర్భంలో గమనించాల్సిన విషయం ఒకటుంది - యిత 
రులనుండి మనం (గ్రహించే అన్నిటిని మన మార్గానికి అనువుగా మలచు 
కోవాలి. ఇతరులు నేర్పగలదంతా మనకున్నదాన్లో చేర్చుకొంచాంగాని 
స్వకీయమైనదాన్నంతా చెక్కుచెదరకుండా కాపొడుకోవటానికై జాగ్రత్త 
పడాలి. ఒక ఉదాహరణ: యూరోపియన్ల విధానంలో నేను వంట 
చేయించుకోవాలనుకుంటాను. భోజనం చేసేటప్పుడు యూరోపియన్లు 
కుర్చీలపై కూర్చుంటారు, మనం నేలమీద కూర్చుంటాం. వారి ననుక 
రించటానికి నా భోజనాన్ని బల్లమీద పెట్టమని నేను గంటకంటె ఎక్కువ 
సేపు కుర్చీలో కూర్చుంటే, నా కాళ్ళు యమద్వారానికి వెళ్లటానికి 
తయారై, నేను బాధతో గిజగిజలాడసాగుతాను. దీనికి నువ్వేమంటావు? 
వారి రీతి వంటకాన్ని ఆరగిస్తున్నా, భోజనకాలంలో నేను మనలాగా నేల 
పైనే కూర్చోవాలి. ఇలాగే మనం యితరులనుండి ఏం నేర్చుకొన్నా, దాన్ని 





1. తులసీదాసు కవి, భక్తుడు, హిందీ రామాయణ కర్త కవి తనకుతానే 
యిక్కడ బోధించుకొంటున్నాడు. పారమార్థిక భావపూర్ణాలు, (ప్రాపంచిక జనానికి 
హితోపదేశ రూపాలు ఐన యిలొటి వాక్యాలు ఆ గ్రంథంలో ఎన్నో వున్నాయి. 


28 (ప్రాచ్యం - పోశ్చాత్యం 


మన దారికి అనువుగా మార్చుకోవాలి; మన జాతీయ విశిష్టతను పూర్తిగా 
నిలబెట్టుకోవాలి. నన్నో (ప్రశ్న అడగనివ్వండి: “మనిషి దుస్తులు ధరి 
స్తాడా, దుస్తులు మనిషిని ధరిస్తాయా? అసాధారణ బుద్దిగలవాడు ఏ 
వస్తాన్ని ధరించినా, గౌరవాన్ని పొందుతాడు; కాని నావంటి బుద్దిహినులు 
చాకలిగాడిద మాదిరి ఎన్ని వస్త్రాలు ధరించినా, వారి నెవరూ లక్ష్య 
పెట్టరు.”” 

ప్రాచ్య పాశ్చాత్య ఆచారాలు 


ఉపోద్దాతంగా వ్రాయబడ్డ పూర్వోక్త విషయం సుద్నీర్ణంగా పరిణ 
మించింది. కాని యిదంతా చెప్పాక యీ రెండు జాతులను పోల్చటం 
కాస్త తేలిక అవుతుంది వారు మంచివాళ్లే - మనమూ మంచివాళ్లమే. 
“ఒకరిని నిందించి మరొకరిని స్తుతించటం సరికాదు; (త్రాసులోని రెండు 
పళ్టాలు సరిసమానంగానే వున్నాయి.” కాని మంచిలోనూ తరతమత్యా 
లుంటాయి గదా. అంతే. 

మానవుని నిర్మాణంలో శరీరం, మనస్సు, ఆత్మ అనే మూడు వస్తు 
వులుంటాయని మనవారంటారు. ఈ అసిటీలో వెలుపలిదెన శరీరాని 
ముందుగా తీసుకొందాం. 

శరీరంలో ఎన్ని రకాలైన భేదాలున్నాయో ముందు చూద్దాం - ఎన్ని 
రకాలైన ముక్కులు, ముఖాలు, వెంట్రుకలు, పొడవులు, రంగులు, 
లావులు మొదలైనవి! శరీరం రంగులు రక్తమిశ్రణం వల్ల రకరకాలుగా 
మారతాయని మానవ శరీర శాస్త్రజ్ఞుల అభిప్రాయం ఆయా ప్రాంతాల 
శీతోష్ణస్థితులు రంగును కొంత మార్చగలిగి వున్నా, మార్పుకు ముఖ్య 
కారణం మాత్రం వంశపారంపర్య సంబంధమైనదే. (ప్రపంచంలో అత్యంత 
శీతల ్రాంతాల్టోకూడా నల్హరంగువారు కనిపిస్తారు అలాగే అతిడష్ష 
(ప్రాంతాల్లో తెల్లవారు వుంటారు. అమెరికా ఖండంలోని కెనడా దేశంలో 
ఆదిమవాసులది, ఉత్తర(ధ్రువ ప్రాంతంలోని ఎస్కిమోలది తెల్లరంగుకాదు; 


(ప్రాచ్యం - వొశాత్యం 29 


కాని భూమధ్యరేఖా ప్రాంతంలోని బోర్నియో, సెలెబీసు మొదలైన 
చోట్లలోని ఆదిమవాసులది తెలుపురంగు! 

హైందవ శా(స్తానుసారం హిందువుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైళ్య 
కులాలు మూడు, హిందూదేశానికి బైటవుండే చీన్‌, హూణ, దరద్‌, 
పహ్టోవ, యవన, ఖళశ జాతులన్నీ ఆర్యజాతులు శాస్తాల్ళో పేర్కోబడ్డ 
యీ చీనులు ఆధునిక చైనీయులు కారు. అసలు ఆ కాలపు చైనా దేశ 
స్టులకు చీనులనే పేరేలేదు. కాశ్మీర ఈశాన్య" ప్రాంతంలో చీనులనే ఒక 
బలిష్టజాతి - (ప్రత్యేకమైంది - వుండేది. హిందూదేశానికి, ఆఫిఘని 
స్థానానికి మధ్య - యిప్పుడు కొండజాతులు నివసించే చోట - దరదులు 
వుండేవారు. ఈ ప్రాచీన చీనుల్లో మిగిలినవారు నేటికీ కొంతమంది 
వున్నారు “దరిదిస్థానం' యిప్పటికీ నిలిచే వుంది కాశ్మీర చరిత్ర 
గ్రంథమైన “రాజతరంగిణి లో శక్తివంతమైన దరద్‌ ప్రభుత్వ ఆధిపత్యం 
అనేకమార్దు సూచించబడింది హిందూదేశ వాయవ్య (ప్రాంతాల్లో (ప్రాచీన 
హూణజాతి చాలకాలం ప్రాభవం నెరపింది. ధిబెట్‌వారు (ప్రస్తుతం 
హూణులనే పేరు ధరించారు కాని యీ హూణశబ్దం 'హియూన్‌' 
శబ్దంగా తోస్తుంది మనువు పేర్కొన్న 'హూణులు”' యిప్పటి ధిబెట్‌వారు 
కాద్దు. కాని యీ ఆధునిక థిబెట్‌ జాతీయులు ప్రాచీనకాల ఆర్యహూ 
ణుల, మధ్య ఆసియా నుండి ధిబెట్‌కొచ్చిన యితర మొగల్‌ జాతుల 
కలయికతో ఏర్పడ్డవారని అనుకోవటానికి అవకాశం వుంది ఇప్పటికీ 
ఆర్య జాతివారి మాదిరి ముఖాలు, కళ్ళు వున్నవారు 'ధిబెట్‌లో కొన్ని 
ప్రాంతాల్లో వున్నారని రష్యన్‌ బాటసారి (ప్రియేవలస్కీ, ఫ్రెంచ్‌ బాటసారి 
డుక్‌ డార్రియాన్‌ వ్రాశారు. (గ్రీసు దేశస్తులకు యవనులని పేరు ఏర్పడ్డది. 
ఈ పేరు మూలాన్ని గూర్చి ఎంతో చర్చ జరిగింది ఐయోనియాలో 
వుండిన (గీసుజాతి వారిని సూచించటానికి యీ యవనశబ్దం మొదట 
వాడబడిందని, కాబట్టి అశోకచ(క్రవర్తి పాళీ శాసనాలలో (గ్రీసువారు 
“యోనులు అని పేర్కోబడ్డారని, అనంతకాలంలో యీ యోనశబ్దంలో 


P83 


30 [ప్రాచ్యం - పొశ్ళాత్యం 


నుండి సంస్కృత యవన శబ్దం ఉత్పత్తి అయిందని కొందరి అభిప్రాయం. 
ప్రాచీన భారతదేశ చరిత్ర సమీక్షకులు కొందరు యీ యవనశబ్దం (గ్రీకుల 
సేరేకాదు అంటారు. కాని యీ అభిప్రాయాలన్నీ తప్పే. 'యవన'* అనేదే 
మూలశబ్దం హిందువులే కాక, ప్రాచీన ఐగుప్తు దేశస్థులు, బాబిలోనియా 
దేశస్థులు (గ్రీసువారిని యవన పేరుతోనే పేర్కోటం యీ భావానికి 
ఆధారం. పహ్ల్హావ శబ్దం పహ్లోవీ భాష మాట్టాడుతూండిన ప్రాచిన పార 
శీకుల నామం. ఖశ శబ్దం పర్వతప్రాంతాల్ళో, హిమాలయాల్లో నివసించే 
అసంపూర్ణ నాగరికజాతుల పేరై వుంది. ఆ శబ్దం ఆ అర్హంలో నేటికీ వాడు 
కలో వుంది. ఆ అర్థంలో నేటి యూరోపియన్లు ఖశ జాతివారి సంతతికి 
చెందినవారు. అంటే (ప్రాచీనకాలంలో అనాగరికులై వుండిన ఆర్య జాతు 
లన్నీ ఖశ జాతికి చెందినవే 

ఆర్యుల శరీరచ్చాయలు కాస్త ఎరుపు కలిసిన తెల్లనివనీ, వారి 
వెంట్రుకలు నల్లనివిగాగాని, ఎ(రనివిగా గాని వుండేవనీ, ముక్కులు చిన్న 
వనీ, కళ్ళు తీర్చిదిద్దినట్టు చక్కనివనీ ఆధునిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. 
కపాల ఆకృతి కేశవవర్ణాన్నిబట్టి కొంత మారుతుందట. శరీరచ్చాయ 
నల్లగా వుండటం పరిశుద్దమైన ( అమి [శ్రిత) ఆర్య రక్తం నల్లని జాతులలో 
కలవటంచేత కలిగిన మార్చట హిమాలయ సరిహద్దులకు పడమట 
యిప్పటికీ అమి(శితార్యరక్తం వున్న కొన్ని జాతులు వున్నాయనీ, తక్కి 
నవారంతా మిశ్రమ రక్తం గలవారనీ, కాకపోతే వారు నల్లగా వుండటానికి 
కారణం లేదనీ వారి అభిప్రాయం కాని యీ యూరోపియను విద్యాం 
సులు యిప్పటికొక విషయం ఎరిగి వుండాలి. దక్షిణ భారతదేశంలోని 
కొన్ని ప్రాంతాల్లో ఎందరో శిశువులు ఎ(ర్రని వెంట్రుకలతో జన్మిస్తారు; 
ఆ వెంట్రుకలు రెండు మూడేళ్లకు నల్లగా మారతాయి, హిమాలయాల్లో 
అనేకులకు ఎర్రని వెంట్రుకలు, నీలం రంగో, బూడిదరంగోగల కన్ను 
లుంటాయి. 

ఆ పండితులు తమలోతాము వివాదాలాడుకుంటారు, మొదటి 
నుండి తాము ఆర్యులమని చెప్పుకొనేవారు హిందువులే పరిశుద్ద రక్తం 


(ప్రాచ్యం - పొాశ్ళాత్యం 31 


గలవారైనా, మి(శిత రక్తంగలవారైనా హిందువులు ఆర్యులే; అది నిస్సంశయ 
' విషయం. ఆర్యులమైన మనలను - మనం నల్లవార మవటంచేత - 
యూరోపియన్లు అంగీకరించకపోతే - వారు మరో పేరు పెట్టుకొం 
టారు, - దాంతో మనకేంపని? 

శరీరం రంగు నలుపైనా, తెలుపైనా ఒకటే, ప్రపంచ జాతులన్నింట్లో 
హిందువుల రూపురేఖలే మనోజ్ఞతమమైనవి వారు నా జాతివారటంవల్ల 
నేనేమే దంభం పలుకటంలేదు, అతిశయోక్తు లాడటంలేదు - నేను 
చెప్పింది లోకంలో అంతటా (ప్రఖ్యాతమైనదే. హిందూదేశంలో తప్పు మరె 
క్కడా అధిక సంఖ్యాకుల కింత చక్కని రూపురేఖలున్నాయి? మన దేశ 
స్టుల శరీరాలు తక్కిన దేశస్థుల శరీరాలకంటె ఎంతో ఎక్కువగా బైటికి 
కనిపిస్తున్నా, అవి అందంగా కనిపించటానికి వాటిలో ఎంత ఆధిక్య 
ముండాలోననే విషయాన్నికూడా గణించాలి. మనోజ్ఞంగా వ(స్రాలంకర 
ణతో, సొందర్యహీనులు అందంగా కనిపించటానికే యితర దేశాల్లో 
సర్వదా మహాప్రయత్నం చేస్తూన్నారు. 

మన ఆరోగ్యంకంటె పాశ్చాత్యుల ఆరోగ్యం ఎంతో బాగుంటుం 
దనటం నిస్సంశయం. పాశ్చాత్య దేశాల్లో నలభై ఏళ్ల పురుషులు, ఏభై ఏళ్ల 
స్త్రీలువయస్సులో వున్నవారే మంచి ఆహారం తినటం, చక్కగా దుస్తులు 
ధరించటం, శీతోష్టస్టితి అనుకూలంగా వుండే దేశంలో నివసించటం - 
అన్నిటికంటె ముఖ్యం - చిన్న వయస్సులోనే వివాహం చేసుకోకపోవటం 
కూడా నిస్సంశయంగా కారణాలు. మనలోని బలిష్ట జాతులను, వారు 
వివాహం చేసుకొనే వయస్సేదో విచారించండి కొండజాతుల వారిని - 
ఉదా: గుర్భాలను, పంజాబీలను, జాట్‌లను, ఆఫ్రిడీలను - వారు ఏ 
ఈడున వివాహం చేసుకొంటారో కనుక్కోండి. పిదప మీ శాస్త్రాలను 
చదివి చూడండి - బ్రాహ్మణులకు ముప్పై ఏళ్లు, క్షత్రియులకు ఇరవై 
ఐదేళ్లు, వైశ్యులకు ఇరవై ఏళ్టు నిర్గీత వయస్సు. దీర్ణాయువు విషయం 
లోను, శారీరక, మానసిక పటుత్వ విషయంలోను పాశ్చాత్యులకు, 


32 ప్రాచ్యం - పాశ్చాత్యం 


మనకు ఎంతో వ్యత్యాసం వుంది నలభై ఏళ్లు వచ్చేసరికి మన ఆశలు, 
శారీరక, మానసిక, బలాలు క్షీణింపసాగుతాయి. వారో యీ యీడున 
యువజన బలోత్సాహాలతో, ఆశా పరిపూర్ణులై, జీవిత ప్రారంభ దశలోనే 
వుంటారు. 

మనం శాఖాహారులం, - మన వ్యాధుల్లో ఎక్కువ జ్లీర్ణకోశ సంబంధ 
మైనవి. మన వృద్దులు - (స్త్రీలు, పురుషులు - జీర్ణకోశ వ్యాధులతోనే 
సామాన్యంగా మరణిస్తారు. పాశ్చాత్యులు మాంసాహారులు - వారి 
వ్యాధుల్లో అధికపాలు హృదయ సంబంధితాలు; వారి వృద్దులు - (స్త్రీలు, 
పురుషులు - హృదయంవల్లా, శ్వాసకోశ వ్యాధులవల్లా సామాన్యంగా మర 
ణిస్తారు పాశ్చాత్య వైద్యనిపుణు డొకడు కాలికాలైన జీర్ణకోశ వ్యాధులున్న 
వారు వ్యాకులశీలురుగా, త్యాగశీలురుగా వుంటారని, హృదయసంబంధ 
రోగాలు, శరీరోర్ట్యభాగ సంబంధాలైన యితర రోగాలున్నవారు, అవసాన 
కాలందాకా ఆశ, విశ్వాసం కలిగి వుంటారని చెప్పాడు; విషూచీ వ్యాధి 
(గస్టుడు ముందునుండి మరణభీతి కలిగి వుంటాడు; క్షయరోగి చివరి 
ఘడియదాకా తన రోగం నయమవుతుందని ఆశాపూరితుడై వుంటాడు. 
హిందువులు సదా మరణాన్ని గూర్చి, త్యాగాన్ని గూర్చి మాటాడటాని 
కిదే కారణమా? అని నా చికిత్సక మిత్రుడు ప్రశ్నించటం యుక్తియుక్త 
మేమో? ఈ (ప్రశ్నకు నాకింతదాకా తృప్తికరమైన సమాధానం లభించలేదు. 
కాని అది సత్యబీజం వుందిగానే తోస్తూంది, పూర్తిగా విచారించ దగ్గదిగానే 
వుంది. 

మన దేశంలో దంతరోగాలు, కేశరోగాలు వున్నవారు అరుదు; 
పాశ్సాత్యదేశాల్గో సహజాలు (జన్మసిద్దాలు), జాడ్యగ్రస్తాలు కానివి ఐన 
దంతాలు వుండేవారు అరుదు; అంతటా బట్టతలలు కనిపిస్తుంటాయి. 
మన స్త్రీలు ఆభరణ ధోరణార్దం ముక్కులను, చెవులను కుట్టించుకొం 
టారు పాశ్చాత్యదేశంలో అగ్రశ్రేణులవారు యీ కాలంలో యిలా అంతగా 
చెయ్యటంలేదు కాని, వారు అందంగా కనిపించటానికై, నడుములను 


(ప్రాచ్యం - పొశాత్యం 33 


గట్టిగా అణచుకొని, వెన్నెముకను వక్రం చేసుకొని, తత్సలితంగా యకృత్లి 
హాలకు స్థాన(భ్రష్టత్వం కల్పించి, ఆకృతిని వికృతం చేసుకొని, మరణవేదన 
లనుభవిస్తుంచారు. దీనిమీద దుస్తుల భారం! ఆ దుస్తులను ధరించటం 
మూలంగా తమ రూపురేఖలు సాధ్యమైనంత అందంగా కనిపించాలని వారి 
తాపత్రయం. వారి పాశ్చాత్య వేషంలో ఒక గుణంమాత్రం వుంది. పని 
చేయటానికి మన వేషంకంటె అనుకూలంగా వుంటుంది. ధనవంతులైన 
స్రీలు సభల్లో ధరించే దుస్తులు తప్ప, తక్కిన (స్త్రీల వేషం సామాన్యంగా 
వికృతంగా వుంటుంది. మన స్త్రీల చీర, పురుషుల చొక్కా (ఒక విధమైన 
అంగరఖా), చాప్‌కాన్‌ (మరో రకం పొడుగు కోటు), తలగుడ్డ వేష 
సౌందర్య విషయంలో ఎలాటి పోటీకైనా ఆగుతాయి. వదులుగా వుండి, 
సహజంగా ముడతలుపడివుండే ఉడుపులతో బిగుతుగా, శరీరానికి అంటి 
వుండే దుస్తులు సౌందర్యానికి దీటురావు. కాని మన దుస్తులన్నీ వదులై, 
ముడతలుపడి వుండటంతో పనిచెయ్యటానికి తగవు. పనిచేసేటప్పుడవి 
చెడి, ని(ప్ర్రుయోజనమైపోతాయి. పాశ్చాత్యదేశంలో ఫ్యాషన్‌ * అనే దొకటి 
వుంది వారి ఫ్యాషన్‌ ఉడుపుల్లోను, మనది ఆభరణాల్గోను ఏర్పడి 
వుంటుంది. కాని యీ రోజుల్లో మన ఫ్యాషన్‌ దుస్తులకుకూడా కాస్తకాస్త 
వ్యాపిస్తోంది. (స్త్రీల దుస్తుల ఫ్యాషన్‌కు “ప-రీ? (ప్యారోస్‌) నగరం, పురుషుల 
దుస్తుల ఫ్యాషన్‌కు లండన్‌ నగరం కేంద్రాలు సామాన్యంగా “ప-రీ*? నగ 
రంలోని నటీజనం యీ ఫ్యాపన్తను రూపొందిస్తారు. ఆయా కాలంలో 
'ప్రఖ్యాతినాందిన నటి ఏ కొత్త ఫ్యాషన్‌ దుస్తులు ధరిస్తుందో, అలాటి 
దుస్తులు ఫ్యాషన్‌ కెక్కి వుండేవారంతా తక్షణమే అవలంబిస్తారు. దుస్తులు 
కుట్టే గొప్ప కంపెనీవారు ఫ్యాషన్లను (ప్రస్తుతం రూపొందిస్తున్నారు. 
పాశ్చాత్య దేశాల్లో దుస్తులు కుట్టించుకోవటంలో (ప్రతియేటా ఎన్ని కోట్ల 
పౌండ్లు వ్యయంచేస్తున్నారో మనం ఏమాత్రం వూహించలేం. దుస్తులు 
తయారుచేసే పని యిప్పుడొక (ప్రత్యేక విద్య (ఒక రకమైన సైన్సు)గా 





1 అందానికి, నాగరికతకు ఎప్పటికప్పుడు ఏర్పడే వైఖరి 


34 (ప్రాచ్యం - పొశ్తాత్యం 


మారింది - ఏఏ బాలికల దేహచ్చాయకు, కేశవర్ణానికి ఏఏ రంగు దుస్తులు 
అనువుగా వుంటాయో, ఏఏ బాలికల దేహాల్లో ఏఏ అంగాల వైఖరి మరుగు 
పరచాలో, ఏఏ అంగాలను సాధ్యమైనంత అనుకూలంగా కనుపరచాలో - 
ఇవీ, యిలాటి ముఖ్యాంశా లనేకం, దుస్తులు కుట్టేవారు అత్యంత జాగ్ర 
త్తతో ఆలోచించి నిర్ణయించాలి మరో విషయం అత్యున్నత పదవిలో 
వుండే (స్త్రీలు ఏ దుస్తులు ధరిస్తుంబారో, యితరులుకూడా అలాటి 
వాటినే ధరించాలి. లేకపోతే వారు 'కులాన్ని' కోల్పోతారు! “ఫ్యాషన్‌ 
అంటే యిలాటిది. 

అంతేగాక యీ ఫ్యాషన్‌ రోజురోజూ మారిపోతుంటుందని చెప్ప 
వచ్చును; సంవత్సర నాలుగు బుతువుల్గొ అది నాలుగుసార్లు మార్చు 
చెందటం తప్పుదు. అప్పుడుకాక యింకా అనేకసార్టుకూడా మారుతుంది 
ధనికవర్గంవారు తమ దుస్తులను నిపుణులుగా ఖ్యాతిగాంచిన కంపెనీల వద్ద 
అప్పటప్పటి ఫ్యాషన్‌ ప్రకారం కుట్టించుకొంటారు; మధ్యవర్గంవారు తమ 
యిత్తవద్ద దర్జీ స్రీలచేత వాటిని కుట్టించుకొంటారు; లేక తామే కుట్టు 
కొంటారు కొత్త ఫ్యాషన్‌ అంతకుముందున్న చివరి ఫ్యాషన్‌కు దగ్గరగా 
వుంటే, తదనుకూలంగా వారి దుస్తుల్లో మార్పులు చేసుకొంటారు, అలా 
కానిపక్షంలో కొత్త దుస్తులు కొనుక్కొంటారు మారిపోయిన ఫ్యాషన్‌ 
దుస్తులను ధనికవర్గంవారు తమ ఆశశ్రితులకు, సేవకులకు యిచ్చేస్తారు 
గొప్పయింటి (స్త్రీల పరిచారికలు, అనుచారిణులు వాటిని అమ్ముకొం 
టారు. అవి యూరోపియనచే ఆఫ్రికా, ఆసియా, ఆస్టేలియా ఖండొార్లో 
స్థాపించబడ్డ వలస(ప్రాంతాలకు ఎగుమతి చెయ్యబడి, అక్కడ తిరిగి ఉస 
యోగించబడతాయి గొప్ప ధనవంతులు తమ దుస్తులన్నింటిని “ప- రీ' 
నగరంనుండే తెప్పించుకొంటారు, సామాన్య ధనికులు తను దేశంలోనే 
తమ దర్రిలచేతనే ఆ ఫ్యాషన్‌ ప్రకారం వాటిని కుట్టిందుకొంటారు. కొని 
ధనికప్తీల టోపీలు (హేట్స్‌) మాత్రం “ప-రీ'లో తయారుచెయ్యబడ్ర 
విగానే వుండాలి నిజానికి, ఇంగ్లండ్‌ (స్త్రీల, జర్యన్‌ (స్త్రీల దుస్తులు ఆందంగా 


ప్రాచ్యం - పాశ్సాత్యం 35 


వుండవు, వారు సామాన్యంగా - అగ్రవర్గంలోను, ధనిక వర్గంలోను చేరిన 
ఏ కొద్దిమందో తప్ప - “ప-రీ? నగర ఫ్యాషన్లను అనుసరించరు కాబట్టి 
యితర దేశస్తీలు వారిని హేళనలతో పరిహసిస్తారు. కానీ ఇంగ్లండ్‌లోని 
పురుషులు మాత్రం అతిచక్కని దుస్తులే ధరించటం వాడుక. అమెరికా 
లోని (స్తీ పురుషులంతా ఎంతో ఫ్యాషన్‌గల దుస్తులనే ధరిస్తారు. విదేశ వస్తు 
వులు తమ దేశానికి రావటాన్ని అడ్డగించటానికి ఆమెరికా (ప్రభుత్వం, 
లండన్‌, 'ప-రీ' నగరాలనుండి దిగుమతి చెయ్యబడ్డ దుస్తులమీద అత్యధిక 
సుంకాన్ని విధించినా, ఆ దేశ (స్రీలు తమ దుస్తులను “ప-రీ? నగరంనుండి, 
పురుషులు అండన్‌నుండి తెప్పించుకొంటూనే వుంటారు. వివిధ రీతులు, 
రంగులున్న ఉన్ని, సిల్కు దుస్తులను అంగడి వీథికి కొత్తగా చేరవెయ్యటా 
నికి వేలకొద్రిమంది స్త్రీ పురుషులు నియోగింపబడతారు. ఆ వస్త్రాలతో 
నానావిధాలైన దుస్తులు వేలమంది తయారుచేస్తుంచారు తమ దుస్తులు 
ఆనాటి ఫ్యాషన్‌కు అనువుగా వుంటేగాని, గొప్పవారైన (స్తీ పురుషులు - 
ఫ్యాషన అనుసరించేవారి పరిహాసాలకు గురికాక - వీథుల్లో నడవలేరు 

మన దేశంలో దుస్తుల ఫ్యాషన్‌కు సంబంధించిన యీ బాధ అంతగా లేదు 
గొని, దానికి బదులు ఆభరణాల ఫ్యాషన్‌ కొంతదాకా వుంది. ఆ దేశాల్లో 
సిల్కు", ఉన్ని మొదలైన వాటితో వ్యాపారంచేసే వర్తకులు ఫ్యాషన్‌ ఎలా 
మారుతోందో, ఎలాటి వస్తువులు జనాదరణలోకి వస్తున్నాయో, సర్వదా 
ఎంతో జాగ్రత్తతో కనిపెట్టి వుంటారు, లేక స్వబుద్దితో వారే ఒక కొత్త 
ఫ్యాషన్‌ కనిపెట్టి, జనం దృష్టిని అది ఆకర్షించేటట్టు ప్రయత్నిస్తారు. ఇట్టి 
(ప్రయత్నంలో ఏ వర్తకుడైనా విజయం పొందితే, అతడి అదృష్టం పండినట్టే 
- అతని జీవితం ధన్యమైనట్లే మూడవ నెపోలియన్‌ (ఫ్రాన్స్‌ చక్రవర్తిగా 
వున్నప్పుడు, అతడి భార్య ఆయ్‌గెనీ చక్రవర్తిణి పాశ్చాత్య ప్రజలందరిచేత 
ఫ్యాషన్‌ అవతారంగా ఎన్నబడేది. కా ళ్మీరదేశ శాలువులపట్ట ఆమెకు అమిత 


1. సీల్కు అంటే పట్టు కాని యీ రోజుల్లో ఆంధ్రులు యీ రెంటికీ భేదాన్ని 
పాటిస్తారు కాబట్టి సిల్కు శబ్దమే యిక్కడ వాడబడింది 


36 ప్రాచ్యం - పొశాత్యం 


మైన అభిమానం వుండేది. కాబట్టి ఆమె కాలంలో కోట్ల విలువైన కాళ్మీర 
శాలువలు ఏటేటా యూరప్‌కు ఎగుమతి చెయ్యబడేవి. మూడవ నెపోలి 
యన్‌ పదవీభ్రష్టుడయ్యాక ఫ్యాషన్‌ మారిపోయింది కాశ్మీర శాలువలు 
యిప్పుడు కొనేవారు లేరు. ఇక మన దేశవర్తకులంటే, వారు వాడుకపడ్డ 
పాత్ర మార్గాన్నే ఎల్లపుడూ నడుస్తారు. కాలం మార్పునుబట్టి, పాళ్ళా 
త్యుల దృష్టినాకర్షించగల కొత్తవైఖరిని దేన్నీ వారు వూహించి (ప్రవేశపెట్టి 
లేరు. అందుచే ఆ దేశంలో వారి సరుకుల కిప్పుడు గిరాకీ పూర్తిగ 
పోయింది. కాశ్మీర దేశానికి గట్ట్రిదెబ్బ తగిలింది. అందలి ధనాఢ్యులైన 
గొప్పు వర్తకులు హఠాత్తుగా దివాలా తీశారు 

నీకు కళ్లుండి చూడగలిగితే, యీ ప్రపంచం నీది కాకపోతే నాది; 
ఎవరైనా మరొకరికోసం వేచివుంచారనుకొంటావా? ప్రపంచంలోని రకర 
కాల భోగాలను, సుఖాలను ఆకర్షించటానికి పాశ్చాత్యులు కొత్త ఉపాయా 
లను, కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. వారు పది కళ్లతో స్థితిగతులను 
చూస్తున్నారని, రెండు వందల చేతులతో పనిచేస్తున్నారని చెప్పవచ్చును; 
ఇక మనమో, శాస్త్రకారులు (గ్రంథస్టం చెయ్యనివాటిని ఎన్నటికీ చెయ్యం. 
కాబట్టి మనం పాతబడి నలిగిన తోవనే నడుస్తున్నాం. స్వబుద్ది జనితమైన 
మార్గాలను, కొత్త మార్గాలను అవలంబించే యత్నమే మనకు లేదు 
అందుచేత అలాచేసే సామర్థ్యంకూడా మనకిపుడు నశించింది దేశం 
సమస్తం అన్నంకోసం ఆకాశం పగిలేలా అరుస్తూ, పస్తులుపడి చస్తోంది. 
ఇది ఎవరి తప్పు? మనదే. ఈ శోచనీయ స్టితినుండి - బైటపడేమార్గం 
మనమేమైనా అవలంబిస్తున్నామా? - ఏమీ లేదు, సున్న! మనం చేసేదంతా 
నిరర్ధక దాంభిక ప్రసంగాలతో గొప్పశబ్దం చెయ్యటమే. మరేమీ చెయ్యటం 
లేదు మీ యిరుకు మూలంనుండి బైటికొచ్చి, కళ్లు పూర్తిగా తెరిచి, 
(ప్రపంచం ఎలా పురోగమిస్తోందో ఎందుకు చూడకూడదు? అలాచేస్తే 
మనస్సు వికసించి, ఆలోచనాశక్తి, సమయోచిత కార్యాచరణశక్తి వాటం 
తట అవే వస్తాయి దేవాసురుల కథ మీకు తప్పక తెలిసే వుంటుంది. 


ప్రాచ్యం - పాశ్చాత్యం 37 


దేవతలకు తమ ఆత్మలోను, భగవంతుడిలోను, అనంతర జీవితంలోను 
విశ్వాసం వుంది. అసురులు యీ జీవితానికే ప్రాముఖ్యమిచ్చి, ప్రాపంచిక 
భోగాలనుభవించటానికి, శారీరకసౌఖ్యాలు నానారకాలుగా పొందటానికి 
ఎప్పుడూ (ప్రయత్నిస్తుంటారు. దేవతలు అసురులకంటె ఉత్తములో, 
అసురులే దేవతల కంటె ఉత్తములో అనే విషయం యిక్కడ చర్చనీ 
యాంశం కాదు. కాని పురాణాల్లోని వర్ధనలనుబట్టి పురుష నామానికి దేవ 
తలకంటె అసురులే నిజానికి ఎక్కువ లర్లతగలవారని, దేవతలకంచె 
ఎక్కువ పౌరుషం వున్నవారని తోస్తుంది. దేవతలు అసురులకంటె అనేక 
విషయాల్లో హీనులనటానికి సందేహం లేదు. ఇపుడు ప్రాచ్య, పాశ్చాత్యా 
లను తెలుసుకోవటానికి, హిందువులు దైవసంభూతులని, పాశ్చాత్యులు 
అసురసంభూతులని భావించటంకంటె ఉత్తమమార్గం కనిపించటం 
లేదు. ' 

దేహ నైర్మల్యాన్ని గూర్చి, వారి భావాలను ముందు చూద్దాం. 
నైర్మల్యమంటేె శారీరక, మానసిక నైర్మల్యం. దీన్లో మొదటిది నీరు మొద 
లైనవాటి నుపయోగించటంచేత కలుగుతుంది హైందనవుడు నీటిని ధారా 
ళంగా వినియోగిస్తాడు. శారీరక నైర్మల్య విషయంలో లోకంలో మరే 
జాతివారు హైందవుడితో సరిరారు. ఏ కొన్ని జాతుల్లోనో తప్ప నీటిలో 
దూకి స్నానం చెయ్యటం హైందవేతర జాతుల్లో అపురూపం. హిందూ 
దేశంతో సంపర్కం కలిగిన పిదప ఆంగ్రేయులు దాన్ని వారి దేశంలో 
(ప్రవేశపెట్టారు. విద్యార్హనార్థం ఇంగ్లండ్‌లో నివసించినవారిని అడిగితే ఆ 
దేశంలో స్నానానికి ఏర్పాట్టు ఎంత తక్కువగా వుంటాయో తెలుస్తుంది. 
పాశ్చాత్యులు స్నానం చేసినప్పుడు - అది వారాని కొకసారి - తమ లోపలి 
ఉడుపులు మార్చుకొంచారు. ఇప్పుడిప్పుడు ధనవంతు లనేకమంది ప్రతి 
రోజు స్నానం చేస్తున్నారు. అమెరికన్లలో స్నానం చేసేవారి సంఖ్య యింకా 
ఎక్కువ; జర్మనులు ఎప్పుడో ఒకరోజే స్నానం చేస్తారు! (ఫెంచ్‌వారు, తది 
తరులు ఎంతో అరుదుగాగాని స్నానం చెయ్యరు! స్పెయిన్‌, ఇటలీ దేశాలు 


38 [ప్రాచ్యం ఎ పాశ్చాత్యం 


ఉష్ణ(ప్రాంతాలు. కాని అక్కడ స్నానం బహుఅరుదు! వారు వెల్టుల్లిని 
ఎక్కువగా తిని, రేయింబవళ్లు అమితంగా చెమరుస్తారు. కాని స్నానం 
మూత్రం చెయ్యరు! దీన్ని ఊహించుకోండి! దయ్యాలే వారినుండి పారి 
పోయి తీరతాయి. ఇక మనుషుల మాట వేరే చెప్పాలా! పాశ్చాత్య 
దేశాల్లో స్నానం అంటె అర్దం ఏమిటీ? ముఖం, తల, చేతులు - అంటె 
ఉడుపులతో కప్పబడని అంగాలు - వీటిని మాత్రం కడుక్కోవటమే 
స్నానం! 

కోటీశ్వరుడైన నా మిత్రుడొకడు నన్నోసారి 'ప-రీకి రమ్మని ఆహ్వా 
నించాడు “ప-రీ? నగరం ఆధునిక నాగరికతకు కేంద్రం - భోగాలకు, 
ఫ్యాషన్టకు, ఉల్లాస జీవనానికి, ఇహలోక స్వర్గప్రాయమైంది, - విద్యలకు, 
కళలకు కేంద్రం. నా మిత్రుడు రాజగృహాన్ని పోలిన ఒక హోటల్లో నాకు 
బస ఏర్పాటు చేశాడు అక్కడి భోజన ఏర్పాట్టు రాజాధిరాజులకు అర్ధమై 
వుంటాయి. కాని స్నానానికి ఏర్పాట్టు? - ఆ పేరే అక్కడ కనిపించదు! 
దీన్ని నేను రెండు రోజులు మౌనంతో భరించాను - చివరకు యిక భరించ 
లేక నా మిత్రుడికి యిలా చెప్పాల్సి వచ్చింది. ''ప్రియసోదరా! ఈ రాజ 
భోగం, నువ్వు నీవారు మాత్రం అనుభవించండి! ఇక్కడనుండి బైట 
పడటానికి నేను ఉక్కిరిబిక్కిరి లాడుతున్నాను. ఇంత ఉప్పనాలావర 
ణంలో స్నానసౌకర్యం లేనేలేదు! ఇదే స్రితిలో కొంతకాలముంటే నాకు 
పిచ్చెక్కి, పిచ్చికుక్కనయ్యే ప్రమాదం అధికంగా వుంది '' ఇది వినినా 
మిత్రుడు ఎంతో బాధపడి, హోటల్‌ అధికారులమీద ఎంతో కోసగించు 
కొని, నాతో యిలా అన్నాడు “నిన్ను నేనింక యిక్కడ వుండనిన్యను, 
వెళ్లి మంచి అనుకూలంగా వుండే స్టలాన్ని కనిపెడదాం '' అక్కడ ముఖ్య 
మైన పన్నెండు హోటళ్లు తిరిగి చూశాం. కాని వాటిలో ఎక్కడా స్నానానికి 
తావేలేదు! ప్రత్యేక స్నానమందిరాలు కొన్ని వున్నాయి అక్కడి కెవరైనా నెల్లి 
నాల్టూదు రూపాయలు చెల్లించి ఒకసారి స్నానం చెయ్యవమ్రను. సర్వే 
శ్వరా, ఏమిటీ సిత ఒక వృద్ద స్త్రీ స్నానపుతొట్టెలో ప్రవేశంఎ వెంటనే 


(ప్రాచ్యం - పాశ్సాత్యం 39 


మరణించిందని ఆనాటి మధ్యాహ్నం నేనొక వార్తాపత్రికలో చదివాను! ఈ 
విషయంలో డాక్టర్ల అభిప్రాయం ఏమైనా నిజమైన కారణం యిదిగా నాకు 
తోస్తోంది: అన్ని నీళ్లను ఒక్కసారిగా చూసి వాటిలో (ప్రవేశించటం ఆమెకు 
అదే మొదటిసారై వుంటుంది; ఆ ఆకస్మికాఘాత్తానికి శరీరం తట్టుకోలేక 
ఆమె ప్రాణాలను కోల్పోయి వుంటుంది ఇందులో అతిశయోక్తి ఏమీ 
లేదు. ఇక రష్యా దేశస్టులు, మరికొందరు యీ విషయంలో చెప్పలేనంత 
అపరిశుద్దంగా వుంటారు. ధిబెట్‌ మొదలు, ఆ ప్రాంత దేశాలన్నింట్లోను 
స్టితి యిదే. కాని అమెరికా హోటల్‌ లన్నింట్లోను ఒక స్నానాలగది, 
దానిలో గొట్టపు నీరు వచ్చే సౌకర్యాలు వున్నాయి. 

ఇక యిక్కడ మన దేశ స్థితి ఎంత వ్యత్యాసమో చూడండి. హిందు 
వులమైన మనం ఎందుకు స్నానం చేస్తాం? - పాపం కలుగుతుందనే భయం 
చేత. పాశ్చాత్యులు తమ ముఖాన్ని, చేతులను కడుక్కోవటం పారిశుధ్యం 
నిమిత్తం స్నానమంటె మన అర్థం దేహంమీద నీళ్లు పోసుకోవటం, - 
చమురు, మురికి అంటుకొని కనిపిస్తున్నా సరే! ఇక మన దాక్షిణాత్య సోద 
రులు ఎంతో పొడవైన, వెడల్పైన బొట్టతో తమను అలంకరించుకొం 
టారు! వాటిని పూర్తిగా పోగొట్టటానికి ఒక పూమిస్‌ రాయితో! రుద్ద 
వలసి వుంటుందేమో! మన దేశంలో స్నానం చెయ్యటం సులభం - 
ఎక్కడో ఒకచోట నీళ్లలో దూకేయటమే, కాని పాశ్చాత్యదేశాల్లో అలా 
కాదు. వారు ఒక మోపెడు ఉడుపులను ముందు విప్పివెయ్యారలి - 
అందులో ఎన్ని గుండీలు, ఎన్ని కెక్కలు, ఎన్ని నెత్రాకృతిగల బెజ్ఞాలుం 
టాయో! మన దేహం యితరులకు కనిపిస్తే తప్పేమీ కాదు. వారిలో అది 
భయంకరమైన దోషం! కాని యిద్దరు - తండ్రి, కుమారులవంటి - మగ 
వారైతే జొచిత్యదోషం లేదు. స్త్రీల ముందు మాత్రం ఆపాదమస్తకం దుస్తు 
లుండే తిరాలి 


1 మరకలు పోగొట్టటానికి ఆ పేరున్న రాయితో పాశ్చాత్యదేశాల్లో రుద్దు 
కుంటారట 





40 (ప్రాచ్యం - పాశ్చాత్యం 


బాహ్య పారిశుద్వాచారం ద్వీరకాలానుభవంలో - ఆచారాలన్నిటిలా 
- కొన్ని చోట్ల, ఆచార విరుద్దమైన ఒక హింసాత్మక కార్యంగా ఏర్పడు 
తుంది. శరీర సంబంధాలైన సమస్త విషయాలు ఏకాంతంలోనే చూసు 
కోవాలని యూరోపియన్ల అభిప్రాయం. సరే. “ఇతరులు చూసేటప్పుడు 
ఉమ్మి వెయ్యటం అసభ్య ప్రవర్తన. ఇతరుల ముందు నోటిని పుక్కిలించి 
కడుక్కోవటం అవమానకరం '' అందుచేత, యితరుల ఆక్షేపణకు 
భయపడి, వారు భోజనానంతరం నోటిని కడుక్కోరు. ఫలితంగా 
దంతాలు [క్రమక్రమంగా క్షీణిస్తాయి! సంఘానికి భయపడి, నాగరికతా 
భిన్న(ప్రవర్తనమని తలచి, పారిశుద్ద్యాన్ని విడిచిపెట్టటాని కిదొక నిదర్శనం. 
మనది యిందుకు విరుద్దమైన “అతి” - అందరిముందు పుక్కిలించి 
నోటిని కడుగుకోవటం, వీధిలో కూర్చుని వాంతివచ్చేట్టు శబ్దాలు చేస్తూ, 
యిలా చెయ్యటం - ఇదీ హింసాత్మక క్రియ అనిపించుకొంటుంది. 
ఇలాటి పనులను ఏకాంతస్టలంలో నిశ్శబ్దంగా చేయవలసిందే; కాని సంఘా 
నికి భయపడి అవి మానుకోవటంకూడా అంతటి తప్పే. 

అంతేగాక ఆయా దేశాల శీతోస్లస్టితుల్లో అనివార్యాలై వుండే 
ఆచారాలను సంఘం (ప్రశాంతంగా భరించి, ఆమోదసూచక (ప్రవర్తనాన్ని 
అవలంబిస్తుంది. మన దేశంలాంటి ఉష్ణదేశాల్లొో మనం చెంబులకొడ్డి నీళు 
తాగుతాం; అలా చేసేవారు (త్రేపులనుండి ఎలా తప్పించుకోగలరు? పాశ్చా 
త్యదేశాల్లో [త్రీపటం ఎంతో అసభ్యం. కాని అక్కడ భోజన సమయంలో 
చీది, జేబులోని చేతిగుడ్డలో దాన్ని దాచటం నిరాక్షేపణీయం. మనకది 
రోతపని వారి దేశంవంటి శీతలదేశంలో అప్పుడప్పుడలా చెయ్యటం 
అనివార్యం. 

హిందువులమైన మనకు పెంట అంటె ఎంతో ఏవగింపు కాని నిజా 
నికి మనం ఎక్కువసార్లు మాలిన్యం కలిగేవుంటాం పెంటను తాకితే 
మనం స్నానం చేస్తాం - పెంట అంటె మనకంత ఏవగింపు. కాబట్టి మనకు 
అది దూరంగా వుండటంకోసం దాన్ని కుప్పువేసి యింటి సమీపంలోనే 


ప్రాచ్యం - పొశ్చాత్యం 41 


వుంచుతాం. అక్కడ అది మురుగుడువాసన కొడుతూ, కుళ్ళుతుం 
టుంది; దాని విషయంలో మనం జాగ్రత్త తీసుకోవలసింది ఒక్కవిషయం 
లోనే - దాన్ని తాకకూడదు! కాని మనం వాస్తవంగా నరకంలోనే నివ 
సిస్తున్నామని ఎన్నడైనా అనుకొంటున్నామా? ఒక రకమైన అపరిశుద్దత 
నుండి తప్పించుకోవటానికి, మనం మరో అపరిశుద్దతను - అంతకంటె 
ఎక్కువ అపకారిని ఆశ్రయిస్తున్నాం. ఒక కీడు పొందకుండా వుండటానికై 
మనం మరో కీడును - అంతకంటె ఉధృతమైనదాన్ని - వెన్నాడుతున్నాం. 
ఇంటిలో పెంటను కుప్పుచేసి వుంచుకొనేవాడు పాపం చేస్తున్నాడు. 
అందుకు సందేహం లేదు దానికి ప్రతిఫలమైన శిక్షకోసం అతడు జన్మాం 
తరందాకా వేచివుండనక్కర్లేదు. త్వరలోనే యీ జన్మలోనే అది అతని 
తలమీదికి ఒరిగిపడుతుంది. 

లక్ష్మీ (భాగ్యదేవత), సరస్వతుల (విద్యాదేవత) ప్రసాదదృష్టి యీ 
కాలంలో పాశ్చాత్యదేశస్టులమీద (ప్రసరిస్తోంది. వారు భోగ్య వస్తువుల 
నార్దించుకోవటంతో తృప్తిపడరు. వారి కార్యాలన్నింటిలోను వారొక విధ 
మైన సౌందర్యాన్ని, నాజూకును అర్టిస్తారు తమ గృహాల్లో, పరిసరాల్లో, 
(ప్రతి విషయంలోను వారొక సర్వతోముఖ లాలిత్యాన్ని చూడగోరతారు. 
ఆ లక్షణం మనకూ ఒకే కాలంలో - దేశంలో ద్రవ్యసమృద్ది, ఐశ్వర్యం 
వున్నప్పుడు - వుండేది. ఇప్పుడు అపరిమిత దారిద్రదశ మనకు 
పుట్టింది. కాని మన స్టీతి యింకా చెడేట్టు మనం రెండు విధాలుగా వినాశ 
నాన్ని తెచ్చిపెట్టుకొంటున్నాం. అవి: మనకు స్వతంత్రమైనదాన్ని పారేసు 
కోవటం, యితరుల ఆదర్శాలను, ఆచారాలను సంపాదించుకోవటానికి 
వ్యర్ణప్రయాసపడటం. మనకున్న జాతీయ సుగుణాలు |క్రమ(క్రమంగా 
అదృశ్యమౌతున్నాయి. పాశ్చాత్యుల సుగుణాలు మన కేవీ పట్టుపడటం 
లేదు! కూర్చోవటం, నడవటం, మాట్లాడటం మొదలైనవాట్లో మనకొక 
సాంప్రదాయిక విశిష్టలక్షణం ప్రాచీనకాలంలో వుండేది - అదిప్పుడు నశిం 
చింది - కాని పాశ్చాత్య మర్యాదావిధాలను సంపాదించుకొనే శక్తి మనకు 


42 (ప్రాచ్యం - పాశ్ళాత్యం 


లేదు పూర్వకాలానుగతమై మనకు లభించిన పారమార్థిక ఆచారాలు, 
సాధనలు, చదువులు మనం గంగలో కలిపి కొట్టుకొనిపోయేట్టు చేశాం, 
- కాని వాటికి బదులు క్రొత్తదేది, కాలానుగుణ్యమైంది, యింకా మనకు 
ఏర్పడి సుస్థిరత కలుగలేదు ఈ రెంటిమధ్య చిక్కి ఊగిసలాడుతూం 
డటంలోనే మన ప్రస్థుత దురవస్థ అంతా వుంది! భవిష్యత్తులో రూపొంద 
వలసిన వంగదేశం యింకా సుస్టిరరూపం పొందలేదు. కళల విషయంలోనే 
మనం అన్నిటికంటె అధికంగా నష్టపోయాం. పూర్వం మన వృద్ద |ప్రీజనం 
మన యిళ్ల గచ్చుపై, తలుపులపై, గోడలపై కలిపిన బియ్యపు పిండితో 
అనేక రకాలైన చక్కని ఆకృతులను చిత్రించేవారు. అన్నం వడ్డించే అరటి 
ఆకులను అందంగా కోసేవారు. రకరకాల భోజన పదార్థాలను ఆకులపై 
ముచ్చటగా వడ్డించటంలో తమ కళానైపుణ్యాన్నంతా వినియోగించేవారు. 
ఈ కాలంలో ఆ కళ లించుమించుగా అన్నీ అదృశ్యమైపోయాయి. 
ఇప్పటికీ నిల్భివున్నవి యిప్పుడు నశిస్తున్నాయి. 

మనకు తెలియని (క్రొత్త విషయాలను మనం నేర్చుకొని (ప్రవేశపెట్టి, 
అభ్యసించ వలసిందే, కాని పాతవాటి నన్నిటిని - పాతవిగా వున్నమా(త్రా 
ననే, అకారణంగా - ఆమూలం తొలగించి అలా చెయ్యాలా? మీరు కొత్త 
వాటిని ఏమి నేర్చుకొన్నారు? - ఏమీ లేదు, గందరగోళంగా కలిసివుండే 
కొన్ని మాటలు తప్పు! వాస్తవోపయోగం వున్న ఏ కళను, ఏ విద్యను మీరా 
వ్రించారు? ప్రాచీనకాలపు కొయ్యపనితనం, ఇటుకరాతి పనితనం దూర 
గ్రామాల కెళ్లి యిప్పుడైనా చూడండి మీ నగరవాసపు వడ్రంగి జొచిత్య 
మున్న ఒక తలుపుల జతనైనా చెయ్యలేడు - అవి గుడిసెకోసం చెయ్య 
బడ్డవో, భవంతికోసం చెయ్యబడ్డవో కనుక్కోవటం కష్టం! విదేశీయోప 
కరణాలను కొనటంలోనే వారి నేర్చంతా - వడ్రంగం అంటే అదితప్ప 
యింకేం కానట్టు! అయ్యో! మన దేశంలో అన్ని విషయాలకు అదేగతి 
పట్టింది మనకు స్వకీయమై వున్నదంతా అదృశ్యమై పోతూంది కాని 
విదేశియులవద్ద మనం నేర్చుకొన్నది ప్రసంగవిద్య ఒక్కటే. చదనటం, 


(ప్రాచ్యం - పాశ్చాత్యం 43 


మాట్లాడటం మాత్రమే! ఆహా! వంగదేశస్టులు, యూరపులో ఐర్హండు 
దేశస్తులు ఒకే మూసలో నిర్మించబడినవారు - నిర్విరామంగా మాట్టూ 
డటం, మాటమాటకు బదులాడటం! వ్యర్ణాలైన గంభీర (ప్రసంగాలు 
చెయ్యటంలో యీ రెండు జాతులవారు గొప్ప నిపుణులు. ఏ కొద్దిపాటీ 
అభ్యాసయోగ్య కార్యం చేయవలసి వచ్చినా వారెందుకూ ఎక్కరు, - ఇదే 
కాక, జీవితకాలమంతా వారు ఒకర్నొకరు దూషణవాక్కు లాడుకొంటూ, 
కలహించుకొంటారు. 

పాశ్చాత్య దేశస్టులకు తమ వస్తువుల నన్నింటిని అందంగా, శుభ్రంగా 
వుంచుకోవటం అలవాటు అతిదరిద్రులుకూడా యిలా వుంచుకోవ 
టానికి శ్రద్రపూనుతారు. ఈ నైర్మల్యాభ్యాసం వీరికి వుండేతీరాలి. ఎందు 
కంటె, పరిశుభమైన దుస్తులు లేనివారి నెవ్వరూ తమ కొలువులో వుంచు 
కోరు. వారి పరిచారకులు, పరిచారిణులు, వంటవారు మొదలైనవారంతా 
స్వచ్చమైన వస్త్రాలను ధరిస్తారు. వారి ఇళ్ళు ప్రతిరోజు తుడిచి, కడిగి, 
దుమ్ముదులిపి పొందికగా వుంచబడుతాయి వస్తువులను ఎక్కడెక్కడో 
పడవెయ్యక (ప్రతి వస్తువును దాని నిర్గీతస్థలంలో వుంచటం మర్యాదతో 
కూడిన (ప్రవర్తనలో ఒక భాగం. వారి వంట యిళ్లు పరిశుభ్రంగా, కాంతి 
వంతాలై కనిపిస్తాయి. కూరగాయ తొక్కలు మొదలైన వ్యర్ధ వస్తువులు 
ప్రస్తుతం వేరుగా ఒక పాత్రంలో వుంచుతారు. పిదప వాటిని పాొకీవాడు 
దూరంగా తీసుకెళ్లి అందుకోసం కేటాయించిన స్టలంలో పడేస్తాడు 
అలాటి వస్తువులను వారు రోడ్లమీద, తమ దొదడ్తలోను పారెయ్యరు. 

సంపన్నుల గృహాలు, యితర కట్టడాలు, అవశ్య దర్శనీయాలు - 
రేయింబవళ్లవి సక్రమస్రితిలో, పారిశుధ్య నిధానాలై అద్భుతంగా వుంచబడ 
తాయి! ఇదంతాకాక, యితర దేశాలనుండి కళానిక్షేపాలైన వస్తువులను సమ 
కూర్చుకొని, వాటితో తమ గృహాల నలంకరించుకోవటం వారికి వాడుక. 
ఇక మన సంగతి? మనం - వారిలా - యితర దేశ కళారాధకులు చేసిన 
వస్తువులను తెచ్చుకోవటం - (ప్రస్తుత కాలంలో - అవసరం లేదు, నిజమే; 


44. ప్రాచ్యం - పొశ్ళాత్యం 


కాని మనకుండేవాటిని నశించకుండా పదిలపరచుకోవాలా లేదా? చిత్ర 
కళలోను, శిల్చకళలోను వారికున్నంత శక్తిని, కౌశలాన్ని మనం ఆర్హించు 
కోవటానికి చాలకాలం పడుతుంది. ఈ రెంటిలోను మన కేనాడూ పూర్తి 
నైపుణ్యం లేదు. యూరోపియన్ల ననుకరించి మన మొకరిద్దరు రవివర్మ 
లను మనలో ఉత్పత్తి చేయగలిగాం! కాని అలాటి కళారాధకులకంటె వంగ 
దేశంలో దేవతల “చాల్‌వి[త్రా'' అను నిర్మించే మన ముచ్చీలు ఎంతో 
(శ్రేష్టం. వారి పనిలో (ప్రకాశవంతాలైన రంగులనైనా ఉపయోగించరు. 
రవివర్మ యితరుల చిత్రాలు చూసి మనం లజ్జచే తల ఎక్కడన్నా పెట్టు 
కోవాలి! జయపూర్‌ వారు నిర్మించే బంగారు మలామా విగ్రహాలు, మనకు 
పూర్వంనుండి వున్న దుర్గాదేవి ''చాల్చిత్రాలు””' యింతకంటె ఎంతో 
బాగుంటాయి. యూరోపియన్ల శిల్పకళను గూర్చి, చిత్రకళను గూర్చి నా 
అభిప్రాయాలను తరువాత మరేదో సందర్భంలో తెల్పుతాను. అది అపార 
విస్తృత విషయం కాబట్టి యిక్కడ దానిలో (ప్రవేశించడానికి వీలులేదు. 

పాశ్చాత్యుల పాకకళను గూర్చి యిప్పుడు కొంత చెబుతాను 
వినండి. మన దేశ వంటలోగల పారిశుధ్యం మరే దేశంలోను లేదు. కాని 
ఆరోయులు భోజనంలో పాటించే వేళా, నియమం, ఏర్పాటు, శుచి 
మనకు లేదు. మన వంటవాడు ప్రతిరోజూ స్నానం చేసి, గుడ్డలు మార్చు 
కొన్నాకగాని వంటగదిలోకి అడుగుపెట్టడు; అన్ని పాత్రలను, పొయ్యిని 
తోమి, నీళ్లతో శు[భ్రపరుస్తాడు; తన ముఖాన్నిగాని, ముక్కునుగాని, 
దేహంలో మరే అంగాన్నికాని తాకితే, అతడు చేతులను కడుక్కొనే భోజన 
పదార్దమేదైనా తాకుతాడు. పాశ్చాత్య వంటవాడు స్నానం చెయ్యటమే 
అరుదు అంతేగాక, తాను చేసే వంటకాన్ని అతడు గరిటతో తీసి రుచి 
చూస్తాడు. అ గరిటనే మళ్లీ అందులో ముంచటం అతనికి తప్పుగా 





1 'చాల్‌చిత్రం అంటే దేవతావిగ్రహాలమీద అమర్చబడే ధనురాకృతిగల 
“మందహాసం ' పురాణకధల్లోని (స్రీ పురుషుల రూపాలు అందులో చి(త్రించబడి 
వుంటాయి దాని అంచున అలంకారికమైన పనితనం వుంటుంది 


(ప్రాచ్యం - పాశ్ళాత్యం 45 


తోచదు. చేతిగుడ్డను తీసి అతడు దాన్గో గాఢంగా చీదుతాడు; మళ్ళా 
ఆ చేతితోనే పిండిపిీసగడమూ చెయ్యవచ్చును! బైటనుండి వచ్చేటప్పుడు 
చేతులను కడుక్కోవాలని అతడికి తోచనే తోచదు. రాగానే వంటపని 
ప్రారంభిస్తాడు. కాని యివన్నీ యిలావున్నా, అతడు హిమస్వచ్చాలైన దుస్తు 
లను,, టోపీని ధరిస్తాడు. అతడు పిసిగే పిండిమీద ఎక్కి తొక్కినా తొక్కు 
తాడు, - ఎందుకంటె శరీరభారమంతా దానిమీద పడితే పిండి చక్కగా 
మెదుగుతుంది గదా, ముఖంమీద చెమట దాన్లో ఒకవేళ కలిసినాసరే! 
(అదృష్టవశాత్తు, ఈ కాలంలో యీ పనినంతా యంత్రాలు నిర్వహిస్తు 
న్నాయి.) ఈ అకార్యమంతా ముగిసి, రొట్టె తయారయ్యాక, దాన్నొక 
పింగాణిపాత్రలో వుంచి, మరకలేని తెల్లని తువ్వాలుతో కప్పి, ఒక పరిచా 
రకుడు - స్వచ్చమైన దుస్తులను, తెల్లని చేతిజోడును (గ్లోవ్స్‌) ధరించిన 
వాడు - తీసుకెళ్లి, నిర్మలమైన గుడ్డతో కప్పబడ్డ భోజనపు బల్లమీద వుంచు 
తాడు ఇక్కడ జ్ఞాపకం వుంచుకోండి - వట్టి వేళ్లతో అతడు దేన్ని తాక 
కుండా వుండటానికోసం గ్లోవ్స్‌ ధరిస్తాడు 

ఇక మన వంట విషయం చూద్దాం మన వంట (బ్రాహ్మణుడు 
ముందు స్నానంచేసి పరిశుద్దుడై, పిదప చక్కగా తోమబడ్డ పాత్రలతో 
వంట చేస్తాడు కాని దాన్ని మనకు పెట్టెది నెలమీద మట్టి, ఆవుపేడ 
కలిపిన తరువాత ఆ నేల అలుకబడుతుంది అతని వస్త్రం ప్రతిరోజూ 
ఉదుకబడ్డా, ఎన్నడూ ఉదుకబడనంత మురికిబట్టలా కనిపిస్తుంది. మన 
భోజన పళ్హాంగా అప్పుడప్పుడు వాడబడే అరిటాకు - చిరిగిపోయి వుంటే 
- మనకు వడ్డించే పులుసు తడినేలతోను, ఆవుపేడతోను కలిసే అవకాశం 
వుండి ఒక అద్భుత రుచినిస్తుంది! 

మనం చక్కగా స్నానం చేశాక, చమురు జిగట అంటుకొన్న ఒక 
మురికిబట్టును ధరిస్తాం. పాశ్చాత్య దేశస్థులు స్నానంచెయ్యక, మురికి 
దేహంమీద, స్వచ్చమైన ఉడుపులను ధరిస్తారు ఈ సంగతిని బాగా 
తెలుసుకోవాలి - ఎందుకంటె ప్రాచ్య పాశ్సాత్యాలకున్న ముఖ్య వ్యత్యాసం 


P4 


46 ప్రాభ్యం = పాశ్చాత్యం 


యిక్కడే. హిందువు అంతర్యుఖత్వం, పాశ్చాత్యునీ జహిర్ముఖత్వ6 వార్‌ 
ఆచారాల్లో, అభ్యాసాల్లో సృష్టంగా కనిపిస్తుంది. హీందు వేష్టుడూ ఆంతర 
కృష్ణని, పాళ్చాత్యుడు బాహ్యాదృష్టీనీ కలిగి వుంటాడు హీందువు వట్రా 
అను ఒక గుడ్డపేలికకో చుట్టి, పొశ్సాత్యుడు ముట్టీజెడ్డలను బంగారు 
భరీణలో పెట్టీ డాస్తారని చెప్పవచ్చును! హీందువు తన దేహాన్ని నీక్మలంగా 
వుంచుకోవటంరకోనం స్నానం చేస్తాడు. తన దుస్తులు ఎంత మురికీనైనొ 
అతనీకీ పట్టదు. పాశ్ళాత్యుడు స్వక్ళమైన ఉడుపులను ధిరీంచటంలో (క్రజ్ఞ 
వహిస్తాడు. దేహంహీద మురికీవుంటే ఏం? హీరడువు తని గదులను, 
తలుపులను, నేలను, యింట్లోనీ ప్రతిఖాగాన్న సొజగుగౌ, నిర్మలఠగొ 
వుంచుకోంటాడు = ముఖద్వారం బైట పెరటకుప్ణు వుంటే అతనికేం? 
పాశ్ళాత్యుడు యింటీ నేలమీద [ప్రకాశినంలౌలు, మనోహరాలు వన తీవా 
సీఅను పరబ వుంచుతాడు. వాౌటీకీఠద ఎంతో మట్టే, దుమ్ము పేఠుకోన 
వుంటుంది. కానీ అవీ కనీపీంచక వున్నపుడు, ఆకేపణ ఏమీ వుండడు. 
హిందువు తన రొచ్చుకాలునలను వీథీలోకీ ప్రవహింపనీస్తాడు = ఆ దుఠ్వొ 
సన అంతగా ఆకేపణీయం కాదు! పాశ్ళాత్యదేశంలో ఠొచ్చ్భుకాలుశలు 
భూమీకీంద వుంటాయి = అవి వీషప్వార కనౌలాలు!! హీఠదువు ఆ6తర 
పొఠిళర్ద్యాన్న, పాళ్ళాత్యుడు బాహ్మాసారిపుడ్ట్యాన్నీ గమనస్తాదు. 

నీర్మళ శరీరంమీద నిర్మల వస్త్రాలు ధరికచే ఆదర్శస్టితి. పుక్కిలించి 
నోటీని కకుక్కోతటం, పళ్ళు లోముకోనటం యిళొటీశన్ను చేయవఆ 
సిర్రదే = కానీ యితరుల ముందు కొదు కౌపుఠకవుండే ఇళ్ళు, నీథులు, 
భాహ్య ప్రదేశాలన్నీ శుబ్రంగా వుండొలీ వంట వేసేవాడు తన జట్టలనేకాకి, 
దేహోన్నికూడా పరిజుట్రంగా వుఠచుకోవాలి అరతేగోక సొంపుగా, సరకు . 
దంగా వ్రుంచటడ్డ ష్ట్రంలో భోజనం చెయ్యాలి. భోజన సమయంలో సర 
శుద్దమైన గన్నెలను, పాత్రలను ఉపయోగీళచాలి ఆచారాలను లేక నక్షీతి 
వీధులను అనుస్టీంచి జీవించటుక ఆస్తికధిర్మ జీనసానికీ ప్రథమ సోవోనిక. 
అందులో మనళ్ళరీఠ పాఠశుద్ర్యక, సర్వతోముఖ పాఠశుద్ర్రక అత్యంత 


ప్రాథ్యం = పొళశ్చాత్యం 47 


ముఖ్యభాగం. ఆచారబాహ్యాడు ఆస్తీకథర్మ జీవనాన్ని ఎన్నటీకైనా అవలం 
బీంచగలడా? అనాదారవరులు పడే పొట్టు ప్రత్యక్షంగా చూడటం లేదొ? 
అనాచారజనిత దుర్భర బాధల నెరిగీ, మనఠ సరైన జీవిత విధానాన్నీ అభ్యో 
సీంవ పనిలేదా? మన్నావుజ్వారం, వీషూచీ, మహామారి వ్యాధులు హీందూ 
దేశంలో శాశ్వత నీవాసమేర్పఠచుకొనీ, అతతకొక్టి జనాన్నీ కొనీపో 
తున్నాయి. ఇదీ ఎవరి తప్పు? నిస్సంశయంగా కునదే నున అనాచారర 
అపారం! 

“ఆహార శుడ్టొ సత్త్వశుర్దిః నత్తపక్టౌ (ధ్రువా స్మృతీ" (ఆహార 
శద్ధీవత మునోస్తత్త్యం = అంతస్తత్ష్రం = పరిశుద్దమౌతుంది, అఆతస్తత్త్య్ర6 
వరిజుద్దమైనప్పుడు సతీ = ఆత్మ పరిపూర్ణత యొక్క జ్ఞప్తీ = సుష్టీరత 
పొఠతుతురడి) అనే సుక్రసిక్ట స్మృతీ వాక్యంలోని సత్యాన్ని హైందవముత 
శాఖలన్నీ అంగీకరిస్తారు. కోనీ ఆహార శబ్ద ఇం(గ్రియాలకు ఆన్వయి 
స్తకదనీ శంకరాజార్యుడు, ఆహోరొనీకీ అన్వయిస్తుందనీ రామానుజుడు 
చెజుతారు. ఈ ఠరెకటీని సమున్వయపరచటం ఏలా? తెంతూ అవసరమే 
అనీ అన్ని శాఖలూ చెబుతున్నాయి కౌజుట్టి మనఠ ఆ మూటను రెరిటీకీ 
అన్వయిళచాలీ నీర్మళలాహోరం లేనిది ఇంద్రియాలు తమతమ ధర్మాలను 
ఎలో నీర్చాహొస్తాయి? ఆపఠిళుత్దాహారం వక్ట ఇంగ్రియాలు గుణగ్రహాణ 
శ్రీని కొంత కోళ్పోవటమో, సంకల్ప వీరుద ప్రవర్తనాన్న అవెలికటి6చ 
టమో జరుగుతుఠదనీ ప్రతివ్యక్తీ అనుభవపూర్యకంగా ఎరుగును. ఆజేర్ణ 
వ్యోథివళ్ల వస్తు స్వరూపం వీక్ళతీ నోందుతుండనీ, ఫలితకగొ ఒక వస్తువు 
మరో వస్తువులా కనీపీస్తుళదనీ, ఆహార వీహీనతవట్ల కళ్ల చూపు, ఇతీలే5 
ద్రీయశక్తుఖు బలహీనమై, మందగీస్తాయనీ అందరూ ,ఎకుగుడురు. 
ఆలాగే ఓక్కో వథమ్రైన ఆహార ఒక్కో. వీథమైన మానళ్ళరీర్ట్రేతిని కలీ 
గీస్తుందనీ మనకిన్నోసాత్డు తెలియనస్తుంది. హ్లోంితన సంఘం ఎ6తో 
నీష్కక్టగా అనుష్థీండాలని నియమించిన = ““ఇలొటీ అహోరొన్నీ పున్ళు 


 అాలా అరా. యాం దల 


1. భాందోగ్యోపనీషల్‌ = V1=26=2 


48 (ప్రాచ్యం - పొశ్చాత్యం 


కోవాలి, యిలాటి ఆహారాన్ని పుచ్చుకోకూడదు'' - అని నియమించి 
వుండే - విధులకు మూలం యీ సత్యమే. కాని అనేకసార్గు మనం యీ 
మూలసత్యాన్ని - కొబ్బరిలాంటిదాన్ని - మరచి, పై పెంకు విషయంగా 
కలబాస్తూ, దాన్ని జాగ్రత్తగా కావాడుకొంటుంటచాం. 

ఆహారం అపరిశుద్ద మొనరుస్తుందని తాను చెప్పే మూడు విధాలైన 
దోషాలను పరిత్యజించమని రామానుజాచార్యులు నియమించి వున్నారు. 
దీనిలో మొదటిది జాతి దోషం; అంటే కొన్ని ఆహార వస్తువుల్లో, - 
ఉదా: వెల్టుల్లి, నీరుల్లి మొదలైనవాటిల్లో - వున్న సహజదోషం యివి 
ఉ(దేకకారక స్వభావం గలవి. వీటిచే మనస్సు కలతచెందుతుంది; అంటే 
బుద్ది ఆందోళనంలోను, రెండవది ఆశయదోషం; అంటే ఆ ఆహారం 
ఎవరివద్దనుండి వస్తుందో వాటి స్వభావంలోని దోషం. దుష్టుడు తెచ్చిన 
ఆహారం తిన్నవాణ్ణి అపవిత్రునొనర్చి, దుష్ట్రభావాలు తలపచేస్తాయి. 
సత్పురుషుడు తెచ్చిన ఆహారం ఉన్నత భావకారణ మవుతుంది. ఇక 
మూడవది నిమిత్తదోషం అంటే మురికి, దుమ్ము, పురుగులు, వెంట్రు 
కలు మొదలైన బాహ్యదోషాల కలయికచే కలిగే దోషం - అలాటి ఆహారం 
వల్లకూడా మనస్సు అపవిత్ర మవుతుంది. ఈ మూడు దోషాల్లో (ప్రతి 
వాడూ జాతి, నిమిత్త దోషాలను తప్పించుకోవచ్చును; కాని ఆశ్రయ 
దోషాన్ని తప్పించుకోవటం అందరికీ సులభంకాదు ఈ ఆశ్రయదోస పరి 
హారార్టమే మన కీ కాలంలో యింత ఎక్కువగా వుండే అస్పృశ్యత, “నన్ను 
ముట్టుకోవద్దు” ““నన్ను ముట్టుకోవద్దు” అనే మాట ఉచ్చరించబడు 
తోంది. కాని అనేకసార్డు యీనియమంయొక్క_ నిజమైన అర్థాన్ని మనం 
గ్రహించక, విపరీత (ప్రవర్తన మవలంబించటంతో యిది చిత్రం, ఘోరం 
అయ్యే మూఢభావంగా ఏర్పడుతుంది ఇలాటి విషయాల్లో మనం లోకా 
చారాన్నిగాక మన ఆచార (ప్రముఖు లవలంబించిన మార్గాన్ని అనుసరిం 
చాలి. చైతన్యదేవునివంటి మహాపురుషుల, యితర మతాచార్య సత్తముల 
జీవితాలను చదివి వారు యీ విషయంలో జనసామాన్యంతో ఎలా 


(ప్రాచ్యం - పాశ్సాత్యం 49 


(ప్రవర్తించిందీ తెలుసుకోవాలి. భోజన విషయక జాతిదోష పరిశీలనకు 
హిందూదేశమంత అనుకూలమైనది మరో దేశం లేదు. ప్రపంచంలోని 
సమస్త దేశ జాతుల్లో హిందువులే నిర్మలతమమైన ఆహారాన్ని తీసుకొం 
టారు; ఆహార జాతి నైర్మల్యం హిందూదేశంలోనే ఎంతో జాగ్రత్తగా 
పాటించబడుతోంది. ఇప్పుడు మనం నిమిత్తదోష విషయంలో యింకా 
కొంత ఎక్కువ (శ్రద్దవహంచటం మంచిది. అది మనకిప్పుడు అపారమైన 
కీడు కలిగిస్తోంది. బజారులోని మిఠాయి దుకాణంలో తినుబండారాలు 
కొనటం (ప్రస్తుతం బాగా అలవాటైపోయింది; ఆ పదార్థాలు నిమిత్తదోష 
దృష్ట ఎంత మలినాలో మనమే ఆలోచించవచ్చును బైటపెట్టి అమ్మటం 
చేత, వీథిలోని మురికి, దుమ్ము, చచ్చిన పురుగులు వాటిని అంటుకొని 
వుంటాయని, అవి ఒక్కోసారి ఎంతో పాతబడి, ఎంతో భ్రస్టైలై వుంటా 
యని వూహించవచ్చును. ప్రతి యింట యిప్పుడు సాధారణంగా కానవచ్చే 
అజీర్ణవ్యాధికి, నగరవాసుల నింతగా బాధించే మధుమేహవ్యాధికి బజా 
రులో అమ్మే మలినాహారాన్ని తినటమే కారణం. ఈ వ్యాధులు గ్రామస్థుల 
కింతగా లేకుండటానికి ముఖ్యకారణం లూచి (పూరీవంటి ఒక భక్ష్యం, 
కచూరీ (వంగదేశంలో జనం తినే భక్ష్యవిశేషం) మొదలైన విషసమానా 
హారం స్వేచ్చగా లభించే అంగళ్ళు అక్కడ లేకపోవటమే. ఈ విషయాన్ని 
నేనింకాసవివరంగా పిదప (ప్రస్తావిస్తాను, 

ఆహారాన్ని గూర్చి పూర్వపు సామాన్య నియమాన్ని యిక్కడ 
సంగ్రహంగా చెప్పాను. కాని దీన్నిగూర్చి అభిప్రాయభేదా లెన్నో వున్నాయి. 
ఇప్పుడూ వున్నాయి. అంతేగాక పూర్వకాలంలో మాదిరి యిప్పుడూ 
మాంసాహారం తినటం మంచిదా చెడ్డదా, లేక శాఖాహారంతోనే జీవిం 
చాలా, మాంసాహారం మనకు క్షేమకరమా కాదా అనే విషయాన్నిగూర్చి 
గొప్పువాదం వుంది. ప్రాణం తియ్యటం పాపమని, అలా ఎన్నడూ చెయ్య 
కూడదని ఒక పక్షంవారు వాదిస్తారు. *'మీ అభిప్రాయం ఆదరించతగ్గది 
కాదు! జంతుహింస చెయ్యక బతకటమే అసాధ్యం?” అని రెండో పక్షం 


59 (ప్రొద్యం = పాశ్చాత్యం 


వారు కీనికి జవాబిస్తారు. ఈ విషయంలో శాస్త్రాలకూడా భీన్నాభీ(ఫ్రొ 
యాతు వ్యక్తంచేస్తూ బుద్దిని కలవర్పపెడుతున్నాయని జెప్పువచ్భును 
““యజ్ఞాల్లో జంతునధను గావీంచండీ' అనీ శాస్రం ఓకకోట ఆదేశీ 
స్తుంది. కురోకోట ఆదే ““ స్రాణాన్నెప్తుడూ తీయ్యవద్దు'” అని చెబు 
తోంది. యజ్ఞాల్లో తప్పు జంతువథ గౌవింళతటం పొపమనీ హీఠదువుల 
మతం, కానీ యజ్ఞంలో వధించబడ్డాక ఆ జంతువు మాంసాన్ని తీనే 
సుఖాన్ని నిరాపేక్షంగా అనుభవించవచ్చును. గృహమేధికీ విథింపబిడ్డ 
నియమౌల్గో అతడు (క్రజ్ఞాదులైన కొన్నీ అవసరాల్లో జంతువులను నోధిం 
చాల్ఫీ వుంటుంది. ఆ అనోనరాల్గో జంతునథ గౌవీంచకపోతే అతడు పాపం 
చేసినట్టు నిందొర్టు దవుతాడు. (శ్రాద్ఞాలకు, మరికొన్ని కర్మలకు ఆహు 
తులైనవారు అక్కడ వుంచబడీన మాంసాహారాన్ని తినకపోతే, కాకు 
జన్మాంతరంలో జంతువుటై పుడతారని మనువు చెప్పాడు. కానీ జైనులు, 
జొద్దులు, వైష్ణవులు యిందుకు ఆకేపించి “హైందవ శాస్ర్రాదేశాఅను 
కేం వీక్యసించం; హింిసొచరణం ఎలాటీ సందక్భాల్లోను నహింవ 
కూడదు'' అంటారు. బొద్దనుతానలంబి చక్రవర్తి అశోకుడు యజ్ఞాలు 
చేసేవారిని, ఏ కర్మలోగాని ఆహుతులకు మూంసానోరాన్ని పెట్టేవారిని 
శిక్షీస్తుందేవొడని గ్రంథాల్లో సేర్కో-జడీంది. ఆధునిక వైక్షవులు కొంత కష్ట 
స్రీతీలో వున్నారు. వారు దేవతలుగా పూజించే రాముడు, కృష్ణుడు మట్యో 
పాన మాంసభక్షణ మొనర్భినట్లు, సీతాదేవి గంగానదీ దేవతకు 
మాంసాన్ని, అన్నాన్ను, వెయ్యి కుండల మధువును సమర్సింప మొక్కు. 
కున్నట్లు రామాయణ నుహోభారతాల్లో నండి. 


11 సీతామాడొాయ బాహుభ్యాం మధుమెరేయకం శుచి! 
పాయతూమూాన కాకుజ్ణ్రః శబీమీగ్రో యధాక్ఫుతమ్‌॥ 
కూంసాని చ నుక్ళుష్టానీ వినిథాని ఫలాని చ 
కూకుస్యోభ్యనహాోరార్ధం కీకజ్యరాసూూర్లకూహల 
(సీతను రెండు బాహువులతో కౌగిలీంచుకోనీ కాకుణ్ణ శంశొస్ట్రడైన రాముడు 
శది విన మైరేతు మధువును, = ఇంద్రుడు శవీకేశికేత అశ్బుతం తొగిందినట్టు, 
రూ 





ప్రాభ్యం = పోశ్ళాత్యం 51 


మాంసాహారం ఆరోగ్య హోనీకరనూ కాడా, శాబోక్‌ర నోకొటొకదొ 
పుష్ట్రికరమైనదా కాదా అనే నినాదాలు పొశ్చాత్య దేశాల్లో నుతైతైయి. మౌంనొ 
హారులు సకల శారీరక వ్యాధులతో పీడీంపజడతారని బకత వాతల 
టారు. కెండో పక్షంవా రది ఒప్పుకోక యిలొ అంటారు: సఆతర్‌లౌ" 
వీథ్యాకల్పన. అవే నిజుమైకే ఆరోగ్య విషయంలో సమస్త జాతుల్లో 
హీందువులు అధికతములై వుండీవుండాలి; మాంసాహోరమే ప్రధానంగా 
వున్న ఆక్షేయులు, ఆమెరికన్లు మొదలైన బలిష్ట జాతులు, సర్వవిధ 
జొడ్యోల కాహాక్రై యిప్పటికి నిర్మూలులైపోయే వుంటారు.” మేక 
మొంనఠ మేకటుద్దిని, పందిమాంనం పందిటుక్డినీ, చేసమాంసనం చేవ 
బుద్దీని కలఠిగిస్తాయనీ ఓక పక్షంవా రంటారు. అలొగైతే బంగాళా 
దుంప బంగాళాదుంపటుద్దీన, కూరగాయలు కూరగాయఆబుద్దిన్‌ = 
అంటే జడోన్ని, నీక్రీవపదొర్ద తుల్యొన్నీ ఐన జుద్రీనీ = కలిగిస్తాయని వాడి 
చవచ్చుని రెండవ పక్షంవా రంటారు. బుడ్డి జడమై నీర్టీనవడార్దంలొ 
మోొంద్యం పొఠదీవురదటంకంటె సజీవ జంతుటబుక్టినీ పొందటం (్రేష్ట్రర 
కాడా? శాఖొహారపు రసొయనిక నమ్మేళనంలోని వస్తువులే జంతువుల్లో 


= ఆమెకేత తొగికచౌతు సేవకులు శీశ్రుకగా సుశ్యుష్త మూంసాహారాలను, నానారకొలైన 
వృత్లను కాముజీకీ వజ్డీ6చొరు ) 
నురొామట నహగ్రేణ మాంనభూతొడనేశ ఈ 
యుకే త్వాం ప్రీతుతాం దేని పురీ పునరుపాగలా॥ 
(కేవీ మావట్లు కృప కఠిగివ్రులడు, నేను తికిగి వురాన్ని చేకినప్పుడు చెయ్యి 
కుండల కట్టులోను, నూరనంతో వండీన అన్నంతోను నిశబ్ద వూజిస్తాకు.) 
వారన శ్రక్రద్రాత్రా. 








ఉభే మడ్వానవకేజావుఖొ చన్రన భూపీతొ! 

న్రగ్వీనే నఠశస్త్రా తొ డివ్యాభరణభూపితొ॥ 

| ఆ కృష్ణార్హుశులు యిఠువుకూ ఇప్పుపున్ను కట్టాతాగి, శందన చర్చితాఠగుళ్రై 
వూదండరిను, (శ్రేష్టమైన వస్త్రాలను, దివ్యాభరణాలను థకింవీ వుండటాన్ని నేను 
చూశాను ) =సుహోభాకతర, ఉద్యోగనర్య్వత, అధ్యా కకీ,కీ, 


52 ప్రాచ్యం - పాశ్ళాత్యం 


కూడా వున్నాయని ఒక పక్షంవారు చెబుతారు. రెండవ పతం యీ 
వాదాన్ని పరిహసించి ''ఎందుకు? అవి గాల్లో కూడా వున్నాయి. కాబట్టి 
వెల్లి వాయుభక్షణం చేసి జీవించు” అంటారు శాఖాహారులు ఎంతో 
పాటుపడగలరనీ, గాఢమై ద్నీర్ణ పరిశ్రమ అవసరమైన కార్యాన్ని నిర్వహింప 
గలుగుతారని ఒక పక్షంవారు వాదిస్తారు. “అది నిజమైతే, శాఖాహార 
జాతులు ప్రపంచంలో అగగస్థానంలో వుండాలని, వారలా లేరనీ, మాంసా 
హారులే బలిష్పలై అగ్రస్థానాన్ని ఆక్రమించి వున్నారని?” రెండో పక్షంవారు 
దీనికి బదులిస్తారు. “హిందువులను, చైనా దేశస్టులను చూడండి, ఎంత 
దౌర్ఫాగ్యస్టితిలో వున్నారో. వారు మాంసాహారం తినరు; అన్నం, నానా 
రకాల శాకాలు తిని ఆ అల్ఫాహారంతో ఎలాగో జీవిస్తుంటారు. వారి 
దుష్టుతిని పరికించండి. జపాన్‌ దేశస్థులూ యిలాటి దుర్దశలోనే వున్నారు. 
కాని మాంసాహారాన్ని తినటానికి ఆరంభించాక వారి స్టితే మారిపోయింది. 
హైందవ సైనికదళాల్లో ఒకటిన్నర లక్షలమంది ఆ దెశస్టులైన సిపాయి 
లున్నారు, అందులో ఎంతమంది మాంసాహారులో చూడండి. వారిలో 
(శ్రేష్పలైన సిక్కులు, గూర్చాలు మొదలైనవారు శాకాహారులు కొనేకారు'' 
అని మాంసాహార పక్షంవారు వాదిస్తారు “మాంసాహారం అజ్లీర్ణవ్యాధికి 
మూలం'' అని ఒక పక్షంవారు వాదిస్తారు '' అవన్నీ వె(ర్రిమొగర్రి, ఆర్హంలేని 
మాటలు. శాఖాహారులకే జ్లీర్ణకోశవ్యాధు లెక్కువగా వస్తాయి” అని 
“శాఖాహారం శరీరానికి చక్కని విరేచనకారిగా వుండొచ్చును. కాని అంత 
మాకత్రంచేతే లోకమంతా ఆ ఆహారాన్నే స్వీకరించాలా?” అనీ రెండో 
పక్షంవా రంటారు. 

ఈ రేండు పక్షాలవారు ఏం చెప్పినా; మాంసాహార జాతులు ఎల్లి 
ప్ప్రుడూ, ధీరత్వంచేత, సాహసంచేత, యోచనాపరత్వంచేత (ప్రసిద్దులై 
వుండటమే సామాన్యంగా కనిపిస్తుంది. మాంసాహార జాతు లిలాకూడా 
అంటారు: ““యజధూమం మింటికెగసేటప్పుడు, ఆహూత పశుమాం 
సాన్ని తినే కాలంలోనే హిందువుల్లో పప్రతిభాగ్రగణ్యులైన మతాచార్యులు, 


(ప్రాచ్యం - వొశ్వాత్యం 53 


అసమానమహితమైన బుద్దిగలవారు పుట్టేవారు కాని వారు “బాబాజీ'ల 
వద్ద శాకాహారాభ్యాసం అలవరచుకొన్నాక, వారిలో ఒక్కడైనా మహాపురు 
షుడు, ఉపజ్ఞాశక్తిమహితుడు ఉద్భవించలేదు '” ఈ భావాన్ని పరిగణించి 
మన దేశంలోని మాంసాహారులు ఆ ఆహారాన్ని మానుకోవటానికి భయ 
పడుతున్నారు. ఆర్యసామాజికుల్లో యీ విషయంలో అభిప్రాయభేదాలు 
న్నాయి. వారిలో యీ విషయం తీవ్రంగా చర్చించబడుతోంది. మాంసా 
హారం ముఖ్యమని ఒక వర్గం, అది కేవలం దోషం, అనైతికం అని రెండవ 
వర్గం వాదించుకొంటున్నాయి. 

ఈ విధంగా పరస్పర నిందలతో, కలహాలతో, యుద్ధాలతో కూడిన 
విరుద్రవాదాలు జరుగుతున్నాయి. ఎంతో సున్నితమైన యీ ఆహార విష 
యక సమస్యను గూర్చి చెలరేగుతున్న వితండవాదా అన్నింటిని తోసిపుచ్చి, 
నే నీ విషయాన్ని సర్వతోముఖంగా, అతిజాగ్రత్తగా పరిశీలించాను. తత్స 
లంగా నాకు కలిగిన నిశ్చితాభిప్రాయం హిందువుల భావమే సరైనదని; 
అంటే హిందూశాస్తాల్లో నిర్దేశించబడినట్టు ప్రత్యేక మానవుల జన్మాన్ని, 
వృత్తిని అనుసరించి వారి ఆహారం - తక్కిన అనేక విషయాలను పోలి 
- భిన్నమై వుండాలి ఇదే నిర్దుష్టమైన అభిప్రాయం. కాని యీ కాలపు 
హిందువులు శాస్త్రాల ననుసరించరు, ఆచార్య సత్తముల బోధలనుకూడా 
ఆలకించరు. 

మాంసం తినటం మొరటుకార్య మనటానికి సందేహం లేదు; 
శాకాహారం నిస్సంశయంగా నిర్మలతరం, - దీన్నెవరు కాదంటారు? పార 
మార్దిక జీవనం గడపటమే జీవిత లక్ష్యంగా వున్న వ్యక్తికి శాకాహారమే తగిన 
దనటం నిస్ఫంశయమే. కాని తన జీవిత నౌకను అతిప్రయాసతో, 
ఎడతెగని చావు బతుకుల పోరాటాల్లో చిక్కి, (ప్రపంచ పోటీల 
నెదుర్కొంటూ 'నడిపించవలసినవాడు మాంసాహారం తీసుకొనే తీరాలి. 
మానవ సమాజంలో “బలహీనులను బలవంతులు అణగదొక్కి విజ 
యోత్సాహం పొందట' మనేది వుండేంతకాలం మాంసాహారం ఆవశ్యకమే; 


54 (ప్రొక్యం = పాశ్ళాత్యం 


డొనీకీ సమానమైనది నుకో ఉచితాహారం నీకైనా కనీసెట్టబడాలి ల్రేకఫోత్రే 
బఠవేంతులు బలహీనులను తను పాడాలి కీరిత పదేసి 
అణచివెత్యుటంలో వింతేముంది మొనవుల్లో ఏ కొద్దిముంటో శాకా 
హారంవల్ల ఉపకారఠ పొందారనటం నీ ప్రయోజనం; = ఓక జూతీన్‌ నురో 
జాతితో పోల్చ, ఆ పీదవ వీషయ నీక్టారణం చెయ్యండీ 

శాకొహాఠుల్లొ కూడా పరస్పర భిన్నాభిప్రాయాలున్నాయి బీయ్యాం, 
బ6గాళాదుంపళు, గోధునులు, యవలు, జొన్నలు మొదలైన గంజికట్టు 
(స్ట్రైక్స్‌) పఠార్హాలు భోజనానికి పనికిరావని కొందరి అభిప్రాయం ఇని 
మనుష్రుళదేత ఉత్పత్తి కేయబడీననీ, సకల జౌడ్య నూలాలు గంజికట్టు 
పదార్దాల భోజనం శరీరంలో చక్కెరను ఉత్పత్తిచేసి ఎంతో హోని కలిగి 
స్తాయి గుర్రాలు, ఆవులకూడా యింటీ ఆనరణలో వుందబడీ, 
గోధథుకు, బీయ్యాం తింటుంటే తెవులునడతాయి. కాని పచ్చికజయళ్లలో ని 
పబ్బిగడ్డీని, పెకుగుతూన్న మొక్కలను థారాళంగా తికిగి తింటే, అని 
పునకారోగ్యవంతా అవుతాయి పచ్చిగడ్డీలోను, తీనదగ్గ కచ్చి మొక్కల 
లోను గంజీకట్టు పదొర్టల అతిస్వల్చుం. ఒఠోఠగ్‌టౌలగ్‌ ఆనే జూతి కోతి 
పచ్చిగడ్డని, పప్పుగీంజఅను (నట్స్‌) తీంటు6డి జంగాళాదు5శకిను, 
గోధుకును సాధారణంగా తినదు ఎప్పుడైనా వాటీని తింటే, అవి ముదర 
టానీకి ముందే, అంటే నౌటీలో గంజీకట్టు సదాక్దం అంతగా చేరకముందే 
తీంటురది. వేపుడు మాంసాన్ని, పండ్లను, పాలను సళ్ళుద్ధిగా తీసు 
కుంటే, అవీ ద్నీర్ణజీవీత సాధకాలుగా ఉపకరిస్తాయనీ శుఠికొఠదఠతి అభి 
ప్రాయం అంతేగాక, పంద్రను నక్ళుక్ణిగా, (ప్రతీ దిక9 తినేశారు యౌళ 
నాన్ని చాతకాఠక నీలుపుకోగలరు. ఎముకల్లో చేరి కరుతుకట్టు విష 
పడార్థాన్నీ పండ్లలోని పులుపు వడార్దం కరిగిస్తుంది, ముసలితనాన్ని 
తెచ్చేది యో వీషవడాక్టమే 

ఈ వాదాలస్నీ ఏన్నటీకీ ముగియక అనంతంగా తెళరేగుతున్నాలయి 
నీఠంతర వీకాడాగ్రకమై వుండే యా సశుస్యను సర్యసన్ముతమై, వివేక 


(ప్రాభ్యం = పోశ్ళాత్యం క్ర్‌క్‌ 


నుహితమైన పరిష్కార సారవంతం, పుష్టికరమై సులభంగా జీర్ణమయ్యే 
ఆహారొన్నితీసుకోనట మవుతుంది అది ఆల్బపరిమాణంలో అత్యధిక 
పుష్టీనిన్తూ, శీత్రుకాలంలో శరీరంలో యిమీడీపోయేడిగా వుండాలి. లేక 
పోతే తీనే పరిమాణం అధికం కావాలి. అంత పరిమాణంగల ఆహోరర 
అకగటానీకే రోజంతా పడుతుంది. మన శక్తంతా ఆహారం జ్రీర్ణించుకోన 
డానీకే వినియోగిస్తే, యితర పనులు చేనుకోనటానికి శకి ఎలా అభీ 
రద్ద? 

ష్‌ వేపుడు పదార్హాలన్నీ విషష్రాయాలే. మీఠరాయి దుకాణం మరణ 
ద్వాకమే- ఉక్ల జేశాల్లో చమురు, నెయ్యి, ఎంత తక్కువగా ఉపయోగిస్తే 
అంత మంచికి. నేలీకంటె వెన్న సులభంగా అరుగుతుంది. మఠచులొ 
తెలగావుండే గోధునుపిండీలో జలాన్నిచ్చే వస్తువు అతిస్యల్బం. పొట్టు 
తీత్యునీ గోధుమపీండీ సముచిత ఆహారం. వంగదేశంలో కూర 
గ్రామాల్లో యిప్పటీకీ వాడుకలో వున్న ఆహార పదార్ధ వచన విధానం, వైఖరి 
ప్రసంసార్హాలు. ప్రొదీన నంగ కవి నివతైనా లూదీ, కకూరీలను ్రశంసీం 
చాడా? వాయవ్య ్రాంతాఅనుండీ ఈ అొచీ, కనూరీలు ప్రవేశపెట్టి 
బడ్డాయి; కానీ ఆ (ప్రొంతాళ్ళొకాడా శాటీనీ ఎప్పుడో ఒక్కోసారి 
మాత్రమే తీంటారు. (ప్రతీరోజు నేతీ వేపుడు పడార్టాలనే ముఖ్యంగా తీని 
జీవించే వారినీ అక్కడా నే నెవరినీ చూడలేదు. నుథురలో కుస్తీలువట్టే 
'శౌటీ జెట్టీలు లూచీలు, ముథురభక్యాలు ప్రీతితో తింటారు నిజమే; 
కానీ కొన్ని ఏత్లల్లో చౌబేజీ జీర్ణశక్తి తగ్గిపోయి, అతడు చూర్జాలనే పేరుగల 
' ఆకలీ నుందులను ,పుచ్చుకోవాల్సి వుంటుంది. 

బీదలు తినటొనీకీ ఏమీ లేక పస్తుళుండీ చస్తారు; ధనవంతులు పస్తు 
లురడే చస్తారు = వారి భోజనం ఆహార్శొళ్టం కాదుకొబట్టి. తీనే వస్తువులన్నీ 
= అవీ ఏవైనా = ఆహోరం కౌటోదు. తీన్న తరువాత బాగా జీర్ణమై, యిమీ 
జేజే నిజమైన ఆహారం, (ప్రతీ వస్తువుతోను = అటేజైనా = కడుపు నింపు 
కోనటంకరటె ఉపనానం వుండటం మేలు. భత్యాళమ్మే దుకాణాల్లో 


56 (వాచ్యం - వొశ్తాత్యం 


ఎంతో నాజూకైనవిగా ఎన్నబడే పదార్జాల్గో పుష్టికరమైన దొక్కటీ లేదనే 
చెప్పాలి. వాటిలో వుండేది విషం! పూర్వం ఆ హానికర పదార్థాలను 
ఎప్పుడో ఒక్కొక్కసారే తినేవారు. కాని యిప్పుడు నగరవాసులు - 
అందులో ముఖ్యంగా గ్రామాలనుండి వచ్చి కాపురం చేసేవారు - యీ 
విషయంలో ముఖ్యదోషులు వీటిని వారు రోజూ తింటారు. వారు అజ్లీక్ణ 
వ్యాధి కెరర్లై అకాలమృత్యువు వాతబడటం చిత్రమా! నీకు ఆకలి ఐతే 
మధురభక్ష్యాలను, నేతివేపుడు పదార్ధాలను రొచ్చుకాలువలో పారేసి, ఒక 
కాని బొరుగులు కొని తిను - అవి చౌకే గాక, పుప్టికరంకూడా. అన్నం, 
పప్పు, పొట్టు తియ్యని గోధుమపిండి చెపాతీలు, చేపలు, కూరగాయలు, 
పాలు. యీ ఆహారం చాలు. కాని పప్పు దక్షిణ హిందూ దేశస్థుల మాదిరి 
-, అంటె పప్పుకట్టు (రసం) మాత్రం గైకొని, తక్కిన భాగం పశువులకు 
వెయ్యండి. కలవారు మాంసం తినవచ్చును. కాని అందులో వాయవ్య 
ప్రాంతం వారి మాదిరి వేడిచేసే వాసనద్రవ్యాలు కలిపి దాన్ని జీర్ణం 
కాకుండా చేసుకోకూడదు ఈ తిరుగబోత పదార్థాలు ఆహారార్డాలే కావు; 
వాటిని అపరిమితంగా వాడటం దురభ్యాస మూలంగానే. పప్పు మంచి 
పౌస్టికాహారమేగాని, దాన్ని జ్లీర్ణించుకోవటం కష్టం. లేత బచానీలకట్టు 
తేలిగ్గా అరుగుతుంది, రుచిగానూ వుంటుంది. 'ప-రీ'లో బటానీకట్టును 
అతిప్రియంగా చూస్తారు. ముందు బటానీలను బాగా ఉడికించి, అంబలి 
మాదిరి చేసి నీటితో కలపండి. ఈ కట్టు నిప్పుడు తీగవడబోత పొదత్ర 
గుండా - పాలు వడబోసే పాత్ర లాంటిది - వడబోయండి. బటానీ 
పొట్టంతా అప్పుడు పోతుంది. దీన్లో యిప్పుడు వాసనద్రవ్యాలు - పసుపు, 
మిరియాలు మొదలైనవి - చేర్చి ఒక బానలిలో కొంచెం నేతిలో వుడికిం 
చండి రుచి, ఆరోగ్యకరమైన పప్పుకట్టు తయారౌతుంది. మేక తల 
తోనో, చేపలతోనో దీన్ని ఉడికిస్తే మాంసాహారుల కిది కమ్మగా 
వుంటుంది 

హిందూదేశంలో మధుమేహవ్యాధితో యిందరు పీడింపబడటానికి 
ముఖ్యకారణం అజ్లీర్ణమే. అక్కడక్కడ ఎవరో ఒక్కొక్కరికి మెదడుతో 


(ప్రాచ్యం - పాశ్సాత్యం 57 


ఎక్కువగా పరి(శ్రమించటంవల్త కూడా యిది కలగటం నిజమేకాని, సామా 
న్యంగా అజ్లీర్ణవ్యాధే కారణం. బొజ్జ పెరగడం అజ్లీర్ణవ్యాధికొక ముఖ్య 
లక్షణం. భోజనం అంటే కడుపులో కూరుకోవటం అని అర్ధమా? 
ఎవరెంత జీర్ణం చేసుకోగలరో, అంతే వారికి జ్లీర్ణమైన భోజనం. చిక్కి 
పోవటం, బలవటంకూడా అబ్లీర్ణంవల్డే కలుగుతాయి. నీలో మధుమేహ 
వ్యాధి లక్షణాలు కొన్ని కనిపించగానే నిరాశపడొద్దు; మన దేశంలో అవి 
పరిగణింపబడేవే కావు. వాటికి ప్రాముఖ్యం యివ్వరాదు. భోజన విష 
యంలో మాత్రం జాగ్రత్తవహించి అజ్లీర్ణవ్యాధి రాకుండా చూసుకోండి. 
సాధ్యమైనంత సమయం బహిరంగ (ప్రదేశంలో గడపండి. చాలదూరం 
నడవండి గాఢ పరిశ్రమ చెయ్యండి. కాళ్ల కండరాలు ఇనుం మాదిరి 
గట్టిగా వుండాలి. ఉద్యోగంలో ఉంటే, వీలయినప్పుడు సెలవు తీసుకొని, 
హిమాలయాల్లోని బదరికాశమానికి యాత్ర చెయ్యండి. కొండలు 
ఎక్కటంలో, దిగటంలో, రెండు వందల మైళ్లున్న యీ యా(త్రనంతా 
కాలినడకనే సాగిస్తే మధుమేహ భూతం నిన్ను విడిచి పారిపోవటం నీకే 
కనిపిస్తుంది. డాక్టర్లను నీ వద్దకు రానివ్వొద్దు వారిలో ఎక్కువమంది నీకు 
ఉపకారంకంటె అపకారాన్నే ఎక్కువ చేస్తారు; సాధ్యమైనంతదాకా మందులే 
తీసుకోవద్దు. అవి చాలసార్లు జాడ్యంకంటె ముందే రోగిని చంపుతాయి. 
నడవగలిగితే, దసరా సెలవుల్లో నగరంనుండి మీ స్వగ్రామానికి రాకపోకలు 
కాలినడకనే సాగించు మన దేశంలో ధనికుడు అనేమాట సోమరితనానికి, 
యితరులమీద ఆధారపడి వుండటానికి పర్యాయపదమైపోయింది. 
నడవటానికి యితరుల సహాయం కావలసినవాడు, యితరులచేత అన్నం, 
తినిపించుకోవలసినవాడు, శ్లేశాలు అనుభవించక తప్పదు - అతడు 
నిస్సంశయంగా దుర్భలుడే. లూచీ అంతా తింటే తనకు అరగదని, దాని 
పలుచని పూత భాగాన్ని మాత్రమే జాగ్రత్తగా తినేవాడు బతికి వున్నప్పుడే 
చచ్చినవాడితో లెక్క ఒక్కపట్టున యిరవై మైళ్లు నడవలేనివాడు మనిషా, 
కీటకమా? (ప్రయత్నించి రోగాన్ని, అకాల మృత్యువును చేరతీసుకొన్న 
వాళ్లో ఎవరు రక్షించగలరు 


ర్ర్‌కి (ప్రొక్యం = పాశ్ళాత్యం 


వులిసీ పొఠగటారిన రొట్టెకూదొ వీషమే దొన్నీ తొకనే వద్దు. పొంగు 
పడార్టంతో కలిపితే పీండీ హానీకఠమౌతుంది. పొంగిరపబడ్డ దేన్నీ తిన 
వద్దు: మన శాగ్ర్రల్లో అలాటీ ఆహారం నిషిద్దం. ఈ వీషయం అత్యంత 
ముఖ్యనౌతోంది పులీయబారిన తీపి పదార్థం మన శాస్త్రాల్లో “శుక్త' మన 
బడుతోంది. పెరుగు ఒక్కటీ తప్పు ఉక్తపదార్హాలన్నీ నీషీడ్ఞాలు = అదీ 
మొ(త్రం శరీరానికి మంచిది, ఉపకారి. పొఠగీంచిన కొట్టెను తీశనలసీకస్తే, 
డొన్నీ ముందుగా నీప్టుఆమీద చక్కగా కొల్టిండీ. 

అపరిశుడ్డ జల5, అపరిళుద్దాహోారం సకుస్తి వ్యాధులకు కోరక, 
అమెరికాలో తాగే నీటీని పకిశుద్రపిరవటర6 యిప్పుడొక వెర్రి వఠదీ 
“ఫ్ల్బక్‌న్తు (నీటినీ నడపోసీ పరికుద్దపరిదే సాధనం) శమ్మేకాల6 
పోయింది. ఇమ్టుడదీ అహ్రతిష్టపొక్రైకదీ ఇఠదుకు కారణర. నీరు దొన్లో 
యింకీ డిగుతుండి, నీజమేకానీ, ఆ నీళ్లలోని (క్రీములు = విషూచి, మనో 
మౌఠతి మొదలైన వ్యాధులకు కారణమైన = అక్కడే నిలీచిపోతొయి. ఇడి 
కాక ఆ ఫ్రక్టరే క్రమేణా యో (క్రీములు పెరగడానీకీ అనుకూలమైన శ్టైవక 
కుశ్రుతుంది కలకత్తాలో ఫకర్ణు మెదట (్రవేశిపెట్టపడీనప్పుడు వేళ్లి 
పొటు వీషూచీన్యాధీ జ్రైజపడలేదటు. ఆ తరువాత అది మునుపటీమొదిలే 
త్రీన్రంగా చెలరేగింది. దీనికీ కారణం ఆ పెద్ద ఫ్య్రీర్లే విషగొచీ క్రీములు 
వళ్ళే మార్గంగా నీర్పడటం. నీకు వడపోసి సొధనాలస్మిట్ణో నునర 
సామాన్యంగా వాడేదే = మూడుకొళ్ల శెడురు చిట్టంమీడ మూడు కురడ 
అను ఓకడానీమీడ ఓకటీ వుఠవు వడపోత సాధనమే = (్ర్యేమైనక కాని 
ప్రతీ రెందు మూడు రోజులకు యిసుకను, బొగ్గును, మొళ్చి నేడీవేశాకనే 
తికిగి వాడౌలీ కలకత్తాకు సమీప గంగానదీ తీఠ గ్రామాల్లో కోడుకలో 
వుఠజే పద్దతి = పటీకముక్టను గుడ్డలో పెట్టే, దొనీగుండా సిటీన కడ 
పోయటం = అన్నీ పెద్టతుళ్లో ్ర్యామ్రైకది ముట్టీన్‌, యితర అవకిశుద్ర 
పదార్థాలను, వ్యాధికారక (క్రీనటులను పటీకముక్కంలు తమతో చేళ్చుకోన 
క్రమక్రమంగా లోతుబానలో మసటు (“మస్ట')గా నిలుస్తుకది. ఈ 


ప్రాభ్యం = పాశ్చాత్యం క్‌్రి 


సులఅభమార్గం గొట్టపునీటీనీ నిరష్టమొనరించి, విదేశీయ ఘ్టీఠరు అన్నీటీ 
కంటె ్రేష్టమైవుంటుందీ ఇదికాక నీటీనీ సలసల కొస్తే, అదీ పూర్తి 
నీర్హుష్ట్రముఠటొను. పటీకవబ్ర అపరిశుద్ద పదాక్రమ6తా 'మష్ట్రుగా నిలిచి 
పోయిన పీక్యూట ఆ నీటీనీ సలనల కౌచి తొగండీ. ఫీజ్రరుమొదల్రైన 
సాధనాలను కొచ్ళుకాలునలో పోరెత్యూండీ. ఇప్పుడు ఆమెరికాలో “పెద్ద 
యంత్రాలతో నీటీనీ ఆవీరిగా మార్చి, ఆ ఆవీకినీ తికిగీ నీఠయేట్టు 
చలాకి, అవీరై జ్రైటకెల్లీన గౌలీకీ బదులుగా మఠొక యంత్రంలో నిర్మల 
మైన గౌలీనీ దొనీలోకీ పంపుతారు. ఈ నీకు ఎంతో నీర్మలమైంది. 
దీన్నిప్పుడు ప్రతీ యింట్లోను తాగే నీకుగా వాడుతున్నారు. 

కున దేశంలో, కొంత స్ట్రీతీతరులైనదారు నానారకాలైన తీపీపదార్థో 
అను, నేతితో వేయించబడ్డ పదొర్హాలను తము పీట్టలనే తీనీపీస్తారు. వందు 
కంఠటే నౌరికీ అన్నం, చపాతీలు మాత్రమే పెడితే జనం ఏమనుకుంటారో! 
వేత అవమౌనకరం అడి! ఇలొణీ ఆహారంతో పెళచజిడ్డ పీకలు, ఎలా 
వుంటారో మనం వూహీంవవచ్చుకు = వీకాఠస్వకూపాళతు కఠీగి, 
సోనురుక్రై, ఆప్రయోజకుక్రై, జుడ్టీహీనలై, వెన్నెముక లేనివారి మౌదిఠిగా 
వుంటారు! అక్షేయులు ఏ6లో బలిష్ట జూతీవాఠు, రేయింబవళ్లు గొఢ6గా 
పరిశ్రమీస్తారు; వారి నివాసం చలీదేశంలో = ఇళొవుంటీ తీపీపదొత్దాలన్నా, 
కెన్నతో వేగిన వేస్తువులన్నా వారికి భయం! ఇక మనక? అగ్నీముండల మన 
ఉగ్గ వేశంలో వుంటూ, ఓకకోటు నురడీ మరోకోటుకు కదలటానీకీ 
యిష్ట్రపడనీవాఠమైనుండీ, విలాటీ ఆవోఠాన్నీ భుజీస్తాం? లూచీలు, కకూ 
రీలు, తీపీడడార్టాలు, నేలీలోనో, నూగెలోనో వేగించిన పదార్థాలను 
తీంటొత! పూర్వకొఠింలో నంగదేశంలో మన గ్రామ జమీందొరులు 
యురికై వనోసై మైళ్ళు నడనటానీకి ఏమాత్రం లెక్ళచేసేనారు కాదు. నోలటై 
కోయి చేపలను = ఎనుుకలతోసహో తీనేనారు. నౌరు నూరేళ్ళు బతీకేనారు. 
ఇప్పుడు వోరి కొడుకులు, వునునులు కలకత్తాకు వచ్చి, అహంకారం 
వహించి, కళ్ణక్ఞాలు ధరించి, అకగడీ వీథిలోని మధథురభక్యాలు తీఠటూ, 


60 (ప్రాచ్యం - పొశ్ళాత్యం 


ఒక వీధి నుండి మరో వీధికి పోవటానికి బాడుగబండి కుదుర్భుకొంటూ, 
మధుమేహవ్యాధి పీడిస్తూందంటారు; అకాల మృత్యువు వాతపడు 
తుంటారు; వారు నాగరికత పొందిన ఫలం యిది. “*కలకతావా'రైనందుకు 
ఫలం! డాక్షర్లు, నాటువైద్యులుకూడా వారి నాశనానికి తోడ్పుడతారు. వారు 
సర్వజ్ఞులు, తమ జాషధాలతో ఏ వ్యాధినైనా నయంచెయ్యగలమని వారి 
నమ్మకం కడుపులో వాయువు కొంచెం అధికమైతే, వెంటనే ఒక జౌొషధం 
సేవించమంటారు. అయ్యో! “మీకు మందులేవీ అక్కర్లేదు, వెళ్ళి నాలు 
గైదు మైళ్లు బాగా నడవండి అని చెబితేచాలనె భావం యీ వైద్యుల 
బు(ర్రలో దూరదే! 

నేను అనేక దేశాలను, నానారకాలైన ఆహారపచన విధానాలను చూస్తు 
న్నాను. కాని యిందులో ఏవీ మన వంగదేశంలో వివిధ పదార్థాలు చేసే 
అద్భుత పాక విధానానికి సాటిరావు వాటి రుచిని మళ్లీ అనుభవించచానిక్రై 
పునర్ణన్మ ఎత్తాలని కోర్కె కలుగుతోందనటం అతిశయోక్తి కానేకాదు. 
పండ్లు వున్నంతకాలం వాటి విలువలు అనేకులు గ్రహించకపోవటం ఎంత 
శోచనీయం! భోజన విషయంలో మనం పాశ్చాత్య దేశాల నెందుకు అను 
కరించాలి? అలా చెయ్యగల ధనవంతు లెందరున్నారు? 

మన ప్రాంతం వారికి అనువైన ఆహారం చౌక, ఆరోగ్యవంతం, పుస్టి 
కరం ఐన మన తూర్పుబెంగాల్‌ వారి తిండి వంగదేశాహారమే. చేతనైనం 
తదాకా ఆ ఆహారవిధానాన్ని అనుసరించండి. పాశ్సాత్యాహారాన్ని అనుకరిం 
చటానికై ఆ దేశంమీద దృష్టి నిలిపేకొద్దీ, మీకు అపకారమే కలుగుతుంది, 
మీరు అనాగరికు లవుతారు మీరు కలకత్తావారు, నాగరికులుగదా. మీరు 
స్వంతంగా అల్లిన వినాశకరమైన వలలో - బజారు మధురభక్ష్యాల వలలో- 
చిక్కటంతో, బాంకురా జిల్దావారు తమ బొరుగులు దామోదర్‌ నదిపాలు 
చేశారు; అక్కడి మినపపప్పు రొచ్చుకాలువలో పోస్తారు, ఢాకా, విక్రమ 
పురాలవారు తమ పూర్వపు కూరలను కుక్కలకు వేసినారు - ఆంటే, 
వారందరూ 'నాగరికు' లైనారు! మీరు వినాశదశనొందారు, యితరులనూ 


ప్రాచ్యం - పొశ్చాత్యం 61 


ఆ తోవనే లాగుతున్నారు - కలకత్తా నగరవాసులైన మీరు! ఇలాగైనా 
“నాగరికు లయ్యామని గర్విస్తున్నారు! మన మాండలిక (ప్రజలు కలకత్తా 
లోని పెంటకుప్పలను తిని, అజీర్ణవ్యాధి వల్లా, గ్రహణివల్లా. పీడించ 
బడుతూ, తమకు ఆ జీవనం అనుకూలం కాదని ఒప్పుకోరు; పైగా కల 
కత్తా వాతావరణం తేమవుండి ఉప్పుతో చేరివుందని తమ వాదాన్ని 
సమర్దించుకొంటారు! వారు (ప్రతి విషయంలోను ఎలాగైనా “నగరవాసులు” 
కావాలి! 

ఇప్పుటిదాకా ఆహారం, యితరాచారాల గుణగణాలను సంగ్రహంగా 
వివరించాను. పాశ్ళాత్యుల సామాన్యాహారమేదో, అది క్రమక్రమంగా ఎలా 
మారిందో యిప్పుడు కొంత చెబుతాను. 

అన్ని దేశాల్లోను పేదల ఆహారం ఏదో ఒక రీతి me 
ఆకులు, మూరు శాకాలు, చేపలు, మాంసం భాగ్యాహార వర్గంలో 
చేరి, నంజుకోవటానికి ఉపయోగపడతాయి ఆయా దేశాల్లో సమృద్దిగా 
పండి, అక్కడి పంటల్లో (ప్రధానమైంది, పేదల సామాన్యాహారంగా 
వుంటుంది - ఉదా: వంగదేశంలోను, ఒరిస్సాలోను, మదరాసులోను, 
మళయాళ తీరంలోను ముఖ్యాహారం వరి అన్నం, పప్పు, శాకాలు 
ఒక్కొక్కప్పుడు చేపలు, మాంసం నంజుకోవటానికి మాత్రం పచ్చడిగా 
వాడుతారు. హిందూదేశంలో తక్కిన ప్రాంతాల్లో జరుగుబాటు వున్న 
వారు గోధుమ రొట్టెలు, వరి అన్నం తింటారు. జనసామాన్యం సజ్జలు, 
రాగులు, జొన్నలు, మొక్కజొన్నలతోను, యితర ధాన్యాలతోను 
చెపాతీలు చేసుకొని తింటారు. 

హిందూదేశం అంతటా దుంపకూరలు, కాయగూరలు, పప్పు, 
చేపలు, మాంసం: వీటిని రుచిపుట్టించే పదార్ధాలుగా వండి రొట్టైతోనో, 
అన్నంతోనో తింటారు అందుచేత వీటిని సంస్కృతంలో “'వ్యంజనాలు'' 
(రుచికరమైన పదార్థాలు) అంటారు పంజాబ్‌, రాజపుటానా, డక్కను 
లలో ధనికులు, (ప్రభువులు, అనేక రీతుల్లో మాంసాన్ని ప్రతిరోజూ 


వాల్‌ 


62 [ప్రాచ్యం - పాశ్ళాత్యం 


తింటారు. కాని, వారి ముఖ్యాహారంకూడా రొట్టె, వరి అన్నమే. రోజుకు 
ఒక పొండు తూకమున్న మాంసాన్ని తినేవాడు, దాంతో తప్పక రెండు 
పౌండ చపాతీలు తింటాడు 

ఇలాగే పాశ్చాత్య ఖండాల్లో పేద దేశాల ప్రజల - ముఖ్యంగా ధనిక 
ప్రాంతాల్లోని పేదల ముఖ్యాహారం బెడ్‌ (పొంగుడు రొట్టె), బంగాళా 
దుంపలు. వారు మాంసాన్ని అరుదుగాని తినరు. తిన్నప్పుడు దాన్ని 
'వ్యంజనం'గా గణిస్తారు. స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ దేశాల్టోను, తక్కిన 
ఉప్పదేశాల్లోను (ద్రాక్ష విస్తారంగా పండుతుంది; దాంతో చేసే సారాయి అతి 
చౌక ఈ సారాయిలు మత్తుకలిగించేవి కావు (అంటే మితిమీరి తాగితే 
తప్పు); అమిత ప్పుష్టికరాలుకూడా. ఆ దేశాల్లోని పేదలు చేపలు, మాంసా 
నికి బదులు (ద్రాక్షరసాన్ని ఆహారంగా వాడుకొంటారు. కాని యూరపు 
ఖండ ఉత్తర ప్రాంతాల్లో - రష్యా, స్వీడన్‌, నార్వే మొదలైన దేశాల్టో - 
రై (ధాన్యం పేరు) రొట్టె, బంగాళాదుంపలు, కొంచెం ఎండుచేపలు పేద 
జనం ఆహారం. 

యూరపులో ఐశ్వర్యవంతుల వర్గం, అమెరికాలో అన్ని వర్గాల 
ఆహారం దీనికి కేవలం విరుద్దం, అంటే వారికి చేపలు, మాంసం 
(ప్రధానాహారం, పొంగుడు రొట్టె, వరి అన్నం, యితర పదార్థాలు వ్యంజ 
నంగా మాత్రమే తీసుకోబడతాయి. అమెరికాలో పొంగుడు రొట్టె వాడకం 
చాలతక్కువ చేపలు వడ్డించబడేటప్పుడు అవి మాత్రమే వడ్డించబడ 
తాయి మాంసం వడ్డించినప్పుడు అది మాత్రమే వడ్డించబడుతుంది. 
రొట్టె, అన్నం లేకుండానే అవి పుచ్చుకోబడతాయి. కాబట్టి భోజన 
పాత్రల్ని తరచుగా మారుస్తుండాలి; పది రకాల పదార్జాలుంటే, పాత్రను 
పదిసార్లు మార్చాలి మనం యీ విధంగా భోజనం చేస్తే, మన వడ్డన 
యిలా జరగాలి: చేదుకూర (వంగదేశంలో యిది ముందు వడ్డించబడు 
తుంది దీన్ని “సుక్తం' అంటారు) ముందు వడ్డించబడితే, ఆ పాత్ర తీసి 
మరోదాన్గో పప్పు వడ్డించబడుతుంది, అలాగే పులుసు మరో పాత్రతో 


(ప్రాచ్యం - పాశ్ళాత్యం 63 


పప్పును తీసి వడ్డిస్తారు, ఆ తరువాత వట్టి అన్నమో లేక లూచీలో 
వస్తాయి. ఇలాటి వడ్డనలోని గుణం ఒక్కొక్క పదార్థంలో కొంచెం 
కొంచెమే తీసుకోబడటం. దేన్నీ ఎక్కువగా తినటం జరగదు. (ఫెంచ్‌వారు 
ప్రొద్దున కాఫీని, ఒకటి రెండు రొట్టె చెక్కలను కాస్త వెన్నతో తీసుకొం 
టారు. మధ్యాహ్నం చేపలు, మాంసం మొదలైన వాటిని ఎక్కువ కాకుండా 
తించారు. ముఖ్య భోజనం రాత్రిపూట తీసుకొంటారు. ఇటలీ, 
స్పెయిన్‌ దేశస్థుల భోజన విధానం (ఫెంచ్‌వారి వంటిదే. జర్మనీవారు సమృ 
ద్దిగా తింటారు. ప్రతి భోజనంలోను మాంసం కొంచెంగానో, ఎక్కువ 
గానో చేరాలి. ఇంగ్రీషువారు మూడుసార్లు భోజనం చేస్తారు. అందులో 
మొదటి భోజనం స్వల్పపరిమితి గలది, కాని టీ, కాఫీలు మధ్యమధ్య 
సేవిస్తారు. అమెరికన్లుకూడా మూడుసార్లే భోజనం చేస్తారు. కాని, వారి 
ఆహారం (ప్రతిసారీ అధిక (ప్రమాణంలోనే వుంటుంది, అందులో 
మాంసం సమృద్దిగా చేరివుంటుంది. ఈ దేశాలన్నింట్లో (ప్రధాన భోజనం 
మధ్యాహ్న సమయంలోనో, సాయంకాలమో తీసుకొనే “డిన్నర్‌ అనేది. 
ధనికులు (ఫ్రాన్స్‌ దేశ వంటవారిని వుంచుకొని (ఫ్రెంచ్‌ పద్దతిలోనే వండించు 
కొంటారు; ప్రారంభంలో కొంచెం ఉప్పులో ఊరిన చాపనో, చేపగుడ్డో 
లేక ఏదో ఒకరకమైన “వ్యంజనమో', శాకమో - ఆకలి పుట్టించటానికి 
తీసుకొంటారు. ఆ తరువాత వారి ఆహార పదార్థాలివి: చారు, తరువాత 
ఆ కాలపు ఆచార [ప్రకారం పండ్లు; పిమ్మట చేపలు, మాంసాహారం; దాని 
తరువాత వేపుడు మాంసఖండం, దానితోపాటు కొన్ని శాకాలు; పీదప 
వేటలో చంపిన జంతువులు, పక్షులు లేక దుప్పిమాంసం 
మొదలైనవి; తరువాత మధురభక్ష్యాలు. క్రమంలో చివర ''ఐస్‌క్రీమ్‌”' 
(చక్కెరతో గడ్డకట్టించిన పాలు). ధనికుల భోజనంలో పదార్హ పాత్ర 
మారినప్పుడల్టా |ద్రాకసానీయంకూడా మారుతుంది. హాక్‌ (జర్మనీలో 
తయారించే తెల్హసారాయి), క్షారెట్‌ (ఎర్రని ఫ్రెంచ్‌ సారాయి), మంచు 
గడ్డతో చల్లబరచిన షాంపేన్‌ ( తెల్లని, మిసమిసలాడే తూర్పు (ఫ్రాన్స్‌ ప్రాంత 


64 (ప్రాచ్యం - పాశాత్యం 


సారాయి). దీన్లో ఏదో ఒకటి పదార్థం మారినప్పుడల్లా మార్చిమార్చి 
వడ్డించబడుతుంది. స్పూన్‌, కత్తి, ఫోర్క్‌ (పదార్థాలను గుచ్చి ఎత్తే చిన్ని 
ముళ్లగరిటె) భోజనపాత్ర మారినప్పుడల్టా మారుతుంటాయి. “డిన్నర్‌ 
అయ్యాక పాలు కలవని కాఫీ, అతి చిన్ని గ్లాసుల్లో సారాయిలు (చక్కెర, 
వాసన (ద్రవ్యాలు కలిపిన అతిఘాటైన మత్తుపానీయాలు) వస్తాయి. చిట్ట 
చివరికి పాగచుట్టలు వస్తాయి. భోజన పాత్రలు మారటంతో మారే 
సారాయిలూ ఎన్నెన్ని రకాలుంచాయో, ఎంతెంత వుంటుందో అంత 
దనవంతుడుగా, అంత ఐశ్వర్యవంతుడుగా, అంత ఫ్యాషన్‌ గల వ్యక్తిగా ఆ 
విందు యిచ్చే వ్యక్తి పరిగణింపబడతాడు. మన దేశంలో సామాన్య ధని 
కుడుగా ఎన్నబడేవాడు దరిద్రుడయేంత ధనం ఆ ఒక్క “డిన్నర్‌ యివ్వ 
టానికి అక్కడ ఖర్భుచేయబడుతుంది! 

నేలమీద వాల్చిన ఒక కొయ్యపీటమీద పద్మాసనం వేసుకొని 
కూర్చుని, అలాటి మరో పీటకు వీపును ఆనించి, కొంచెం ఎత్తైన పీట 
మీద ఒక పళ్లెంలో ఆర్యుడు భోజనం చేసేవాడు ఇప్పటికీ ఆ ఆచారమే 
పంజాబ్‌, రాజపుటానా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో కొనసాగుతోంది. 
బెంగాల్‌ ఒరిస్సా, (త్రిలింగ, మళయాల దేశాల్లో భోజనపాత్రలు పీటల 
మీద వుంచరు, నేలమీద పెట్టినపళ్ళాల్గోనో, అరటి ఆకులోనో వారు 
భోజనం చేస్తారు. మైసూర్‌ మహారాజుకూడా అలాగే చేస్తాడు; మహమ్మ 
దీయులొక పెద్ద తెల్లగుడ్డను పరచి దానిమీద కూర్చుని భోజనం చేస్తారు. 
బర్మా దేశస్తులు, జపాన్‌వారు భోజనపు పళ్లాలను నేలమీద వుంచి 
మోకాళ్లను, పాదాలను మాత్రమే ఆధారం చేసుకొని కూర్చుంటారు. 
హిందూదేశస్టుల మాదిరి వారు పిరుదుల ఆధారంగా చదునుగా 
కూర్చోరు. చైనా దేశస్థులు కుర్చీలమీద కూర్చుని, భోజన పాత్రలను ఒక 
బల్లమీద వుంచుకొని, గరిటెలతోను, వాడియైన కొయ్యపుల్హలతోను (పదా 
రాలను ఖండించే పుల్లలు) భోజనం చేస్తారు. పూర్వం రోము, (గ్రీకు దేశ 
స్టులు తమ ముందొక బల్హనుంచుకొని, ఒక శయ్యను ఆనుకొని, (వ్రేళ్లతో 


వాచ్యం - పాశ్సాత్యం 65 


ఆహారాన్ని తీసుకొనేవారు. యూరోపియన్టుకూడా కుర్చీలలో కూర్చుని 
బల్లమీద వుంచబడ్డ ఆహారాన్ని (వేళ్లతోనే తింటారు; ఇప్పుడు వారు 
గరిటెలను, ముఖ్లగరిటెలను వాడుతున్నారు. చైనావారి భోజనవిధానాన్ని 
అభ్యసించటానికి కొంతనేర్పు అవసరం. మన తములపాకు లమ్మేవారు 
హస్తలాఘవంచేత రెండు వేర్వేరు యినుపరేకులను తములపాకులు కత్తి 
రించే కత్తెరమాదిరి పనిచేసేటట్టు ఎలా చేస్తారో, అలాగే చైనా దేశస్థుడు 
కూడా రెండు కొయ్య పుల్లలను తన రెండు |్రేత్లకు, కుడి అరచేతికి మధ్య 
వుంచుకొని ఆడిస్తూ శాకాహారాన్ని తన నోటి దగ్గరకు పటకారులా కొని 
పోయేటట్లు చేస్తాడు. అంతేకాక, నోటివద్ద ఒక అన్నంముద్ద నుంచుకొని 
రెండు పుల్లలను ఒకటిగా చేర్చి వాటినొక చిన్న పారమాదిరి చేసి వాటితో 
ఆ అన్నాన్ని లోపలికి నెడతాడు. 

ప్రతి జాతివారు ఆ రోజుల్లో లభించినదాన్నంతా తినేవారట! పెద్ద 
జంతువును చంపినప్పుడు దాన్ని ఒక నెలరోజులు వచ్చేటట్టు వాడుకొనే 
వారట. కుళ్లిపోయాకకూడా దాన్ని పారవేసేవారు కారట. కాల(క్రమంలో 
వారు 'నాగరికులై భూమిని దున్ని వ్యవసాయం నేర్చుకొన్నారు. పూర్వం 
వేటతో వారికి ఆహారం (ప్రతిరోజు లభించేది కాదట. అందుచేత వారు 
అడవి మృగాల మాదిరి ఒకనాడు గొంతుదాకా తిని, ఆ తరువాత నాలు 
గైదు రోజులు పస్తులుండేవారట. ఇప్పుడు వ్యవసాయం వల్ల (ప్రతిరోజూ 
ఆహారం లభించటంతో వా రా దురవస్థను తప్పించుకొన్నారు, కాని 
ఆహారంతోపాటు పూర్వకాలం మాదిరి కుళ్లిన మాంసమో, మరేవో 
యితర కుళ్లిన ఫదార్జ్హాలో తినటం వారికి సుస్టీరాభ్యాస మయింది. 
'ప్రథమంలో కుళ్లిన మాంసం అనివార్యాహారంగా వుండేది ఇప్పుడు అదో, 
దానికి బదులు మరో పదాక్టమో వ్యంజనంలా రుచికరమైన (ప్రియవస్తు 
వయింది. ఎస్కిమో జాతివారు సదా మంచుమయప్రాంతాల్లొ 
నివసిస్తారు. అక్కడ ధాన్యమేదీ పండదు; వారి దైనికాహారం చేపలు, 
మాంసం. ఎప్పుడైనా వారికి ఆకలి మందగిస్తే జఠరాగ్ని మళ్లా 


66 (ప్రాచ్యం - పాశాత్యం 


(ప్రజ్వలించటం కోసం వారొక ముక్క కుళ్లిన మాంసం తింటారు. 
నేడూ యూరోపియన్టు తాము వేటాడి తెచ్చిన వన్యపక్షులను, జంతు 
వులను, దుప్పిజాతులను వెంటనే - వండుకోక, కొంచెం దుర్వాసన 
కొట్ట నారంభించేదాకా వేలాడగట్టి వుంచుతారు. కలకత్తాలో కుళ్లిన దుప్పి 
మాంసం బజారుకు రాగానే తక్షణమే అమ్ముడుపోతుంది. కొన్ని రకాల 
చేపలను కొంచెం కుళ్లిన పిదపే తినటానికి జనం యిష్టపడతారు. 
యూరప్‌లో కొన్ని ప్రాంతాల్లో కొంచెం వాసనకొట్టే జున్నును ఎంతో రుచి 
కరంగా భావిస్తారు. శాకాహారులుకూడా కొంచెం నీరుల్లి, వెల్లుల్లులను తిన 
టానికి యిష్టపడతారు, దాక్షిణాత్య బ్రాహ్మణుడికి అవి వంటలో వుండి 
తీరాలి కాని హిందూశాగస్తాలు వాటినికూడా నిషేధించాయి; ఒక 
కులానికి (బ్రాహ్మణులకు) వెల్లుల్లి, నీరుల్లి, పెంపుడు కోళ్లను, పెంపుడు 
పందులను తినటం పాపం. వాటిని తినేవారు కుల(భ్రష్టు లవుతారు. 
కాబట్టి సదాచారనిష్పులైన హిందువులు నీరుల్లి, వెల్బుల్బులను విసర్హించి, 
వాటికి బదులు ఆ రెండిటికంటె గాఢమైన దుర్వాసనగల ఇంగువను వాడు 
కోసాగారు! హిమాలయ ప్రాంత బ్రాహ్మణులు వెల్టుల్లి వంటి వాసనేవున్న 
ఒక రకమైన ఎండుగడ్డిని వాడుకోసాగారు! అందులో ఏం దోషం వుంది? 
శా[స్తాలు వాటిని గురించి ఏమీ చెప్పలేదుగదా! 

కొన్ని ఆహార పదార్దాలను అనుమతించి, కొన్నిటిని నిషేధించటం 
అన్ని మతాల్ళోను వుంది. క్రైసవమతంలో మాత్రం అలాటివి లేవు. 
జైనులు, బౌద్దులు చేపలను, మాంసాన్ని తిననే తినరు జైనులిదిగాక, 
బంగాళాదుంపలు,' ముల్లంగి మొదలైన దుంపలను - భూమికింద పెరిగే 
వాటిని - కూడా తినరు. వాటికై తవ్వేటప్పుడు పురుగులేమైనా 
చస్తాయేమోనని వారి భయం. రాత్రి సమయంలోకూడా వారు భోజనం 
చెయ్యరు. చీకటిలో కీటకమేదైనా తమ నోట్లోకి పోతుందేమోనని వారు 
భయపడతారు. పొలుసులులేని చేపలను, పంది మాంసాన్ని, వీలని డెక్క 
లున్న 'నెమరు వెయ్యని జంతువులను యూదులు తినరు. అంతేగాక 


(ప్రాచ్యం - పోశ్చాత్యం 67 


చేపలుగాని, మాంసంగాని పచనం చేస్తూన్నప్పుడు, ఆ వంటగదిలోకి 
పాలు, పొలపదార్ధమేదైనా తీసుకొని రాబడితే అక్కడ వండిన అన్ని పదార్భా 
లను పారేస్తారు. ఈ కారణంగా ఆచారనిష్టులైన యూదులు యితర 
జాతులు వండిన ఆహారాన్ని తినరు భగవంతుడికి నివేదింపబడని జంతు 
మాంసాన్నికూడా యూదులు - హిందువుల మాదిరి తినరు. వంగ 
దేశంలోను, పంజాబ్‌లోను దేవికి నివేదించబడిన మాంసానికి “మహో 
(పసాద'మనే నామాంతరం వుంది. మహా(ప్రసాధమై వుంటేగాని, అంటే 
బగవన్నివేదితమైతేగాని యూదులు మాంసం తినరు కాబట్టి వారూ 
హిందువుల మాదిరి, అన్ని దుకాణాలలోను మాంసాన్ని కొనకూడదు 
యూదులలా మహమ్మదీయులూ అనేక నియమాలను పాటిస్తారు. కాని 
యూదులలా వారు “అతికి పోరు, వారూ మాంసంతోగాని,, చేపలతోగాని 
పాలు పుచ్చుకోరు. కాని వంటగదిలో అవి ఒకేసారి వున్నా, ఒకదాని నొకటి 
తాకీనా అంతగా ఆక్షేపించరు హిందువులకు, యూదులకు భోజన విష 
యంలో చాలపోలికలున్నాయి. కాని హిందువుల్లా యూదులు అడవి 
పందులను తినరు. పంజాబ్‌లో హిందూ మహమ్మదీయ కలహాలు అతి 
తీవ్రంగా చెలరేగుతుండటం వల్ల, మహమ్మదియులకు నిషధంగా వుండే 
పనులన్నింటిని హిందువులు చేస్తారు. కాబట్టి అక్కడి హిందువులకు అడ 
విపంది ముఖ్యాహారాల్లో ఒకటైంది. రాజపు[త్రులకు అడవి పందిని వేటాడి 
తెచ్చి, దాని మాంసాన్ని తినటం దాదాపు ఒక “ధర్మంిగా మారింది. 
దక్షిణదేశ బ్రాహ్మణుల్లో తప్ప అన్ని జాతుల్గోను పెంపుడు 
పంది మాంసాన్ని తినటంకూడా ఎంతో వ్యాప్తిలో వుంది హిందువులు 
అడవికోడిని (పుంజునైనా, పెట్టనైనా) తించారుగాని, పెంపుడుకోడిని 
తినరు 

వంగదేశం మొదలు నేపాళం వరకు, హిమాలయాల్లో కాశ్మీరం 
వరకు నివసించే హిందూదేశస్టు లందరూ భోజన విషయంలో ఒకేవిధ 
మైన ఆచారాలను అవలంబిస్తారు. ఈ |ప్రాంతాల్గొ నేటి దాకా మనువు 


68 (ప్రాచ్యం - పాశ్ళాత్యం 


విధించిన ఆచారాలే చాలవరకు పాటింపబడుతున్నాయి కాని ఆ 
పాటించబడటం బెంగాల్‌, బీహార్‌, అలహాబాద్‌, నేపాలాలలోకంటేె, 
కుమాన్‌ మొదలు కాశ్మీరం వరకు వున్న (ప్రాంతాల్లో అధికం. ఉదా: బెంగా 
లీలు కోడిని, కోడిగుడ్లను తినరు. కాని బాతుగుడ్డు తింటారు; 'నేపాళీ 
యులుకూడా అలాగే చేస్తారు. కాని కుమాన్‌ మొదలు ఆపై ప్రాంతాల్లో 
అదికూడా నిషేధమే. కాశ్మీర దేశస్తులు అడవిబాతు గుడ్లను ప్రీతితో 
తింటారు. కాని పెంపుడు బాతుగుడ్తను తినరు. అలహాబాద్‌ వద్దనుండి 
- హిమాలయాల్లో తప్పు - మేకమాంసాన్ని తినే హిందూదేశస్థు లందరూ 
కోడిని కూడా తింటారు. 

ఈ ఆహార విషయిక విధి నిషేధాలన్నీ చాలవరకు ఆరోగ్య 
సంరక్షణార్థం ఏర్పడ్డాయనటంలో సందేహం లేదు; (ప్రతి సందర్భం 
లోను, ఏ ఆహారపదార్థ్హం ఆరోగ్యానుకూలం, ఏది (ప్రతికూలం అని 
నిర్దుష్టంగా నిర్ణయించటం కం. నిజమే. అంతేగాక పందులు, కోళ్ళు 
దేన్నైనా తినే అపరిశుద్ద జంతువులు వాటిని గురించిన నిషేధాని కిదే 
కారణం అడవికోళ్లు అడవిలో ఏంతించాయో ఎవరు చూశారు. 
అంతేగాక అవి పెంపుడు కోళ్లకంటె ఆరోగ్యవంతాలై వుంటాయి పెంపుడు 
కోళ్ల మాదిరి జబ్బుపడవు పాలు - ముఖ్యంగా ఆమ్డపిత్తవ్యాధి వున్నవారికి 
- సులువుగా జ్లీర్ణంకాదు. వాటిని త్వరగా మింగేసినంత మాళత్రాన్నే 
(ప్రాణాపాయం కలిగిన సందర్భాలూ వున్నాయి. పసిబిడ్డ తల్లి స్తన్యాన్ని 
(గోలినట్టు, కొంచెంకొంచెంగా పీల్చటమో, తాగటమో చెయ్యాలి. అప్పు 
డవి సులువుగా జ్లీర్ణమువుతాయి; లేకుంటే జ్లీర్ణంకావు. పాలు అసలే అజ్లీర్ణ 
పదార్దం కాబట్టి, మాంసంతోకూడా తీసుకోబడ్డప్పుడు దాన్ని జీర్ణించు 
కోవటం కష్టంగా వుంటుంది. కాబట్టే ఒకే భోజనంలో మాంసం, పాలు 
తీసుకోకూడదనే యూదులకు నిషేధం 

వివేకషీనురాలైన తల్లి బిడ్డను బలాత్కరించి ఎక్కువగా పాలు 
తాగేట్టు చేస్తుంది. తరువాత కొన్ని నెలల్లో తన (పీమాధారమైన బిడ్డ 


(ప్రాచ్యం - పాళ్ళాత్యం 69 


[ప్రాణాపాయ ఫీతికి వచ్చినప్పుడు ఆ తల్లి నిరాశా [గ్రస్తురాలై గుండెలు బాదు 
కొంటుంది! ఆధునిక వైద్యనిపుణులు పెద్దవారికి కూడా ఒక పైంట్‌ (20 
జాన్సులు) పాలనే నిర్ణయిస్తారు. అవీ అతినెమ్మది నెమ్మదిగా తాగమం 
టారు; పసిబిడ్డలకు పాలబుడ్డితో తాగించటం. మంచిది. మన యిళ్లలోని 
తల్టులు గృహకృత్యమగ్నలై వుండటంచేత, ఏడుస్తూన్న బిడ్డను పరిచారిక 
తన వొళ్ళో వుంచుకొని, అనేకసార్గుమోకాటితో అదిమిపట్టి, తనకు 
సాధ్యమైనన్ని గరిటెల పాలను ఆ బిడ్డ మింగేటట్టు చేస్తుంది! ఫలితంగా 
బిడ్డ యకృద్వ్యాధి గ్రస్టయై, యీడుకు తగినట్టు ఎదగదు. ఆ పాలే దానికి 
మరణశిక్షగా మారుతుంది. అపాయకర రీతిలో పాలు తాగించినా, దాన్ని 
భరించి బతికేటంత |ప్రాణశక్తివున్న బిడ్డలుమా[త్రం పుష్టిగా, ఆరోగ్య 
వంతులుగా పెరిగి పెద్దవారవుతారు ఇక మన ప్రాచీన వైఖరి పురిటి 
గదులను, పురిటిబిడ్డకు చేసే కాపడాలను, అలాటి యితర చికిత్సల 
గురించి ఆలోచిస్తే, ఈశ్వర కృపావిశేషమేదో లభించటం చేతనే తల్లి 
బిడ్డలు ఆ తీవ్రపరీక్షలకు నిలబడి బలాన్ని, ఆరోగ్యాన్ని ఆర్రించుకోగలిగి 
వుంటారని మనం ఆశ్ళర్యపోతాం. 


దుస్తుల విషయంలో నాగరికత 


(ప్రతి దేశంలోను మానవుడి గౌరవ్వార్ల్షత అతడు ధరించే దుస్తులను 
బట్టి కొంతవరకు న్నిర్ణయించబడుతుంది వంగదేశంలోని గ్రామీణులు 
తమ గ్రామ్య భాషలో చెప్పినట్టు “ఒకడు మర్యాదస్తుడైనది, నీచజన్ము 
డైనది కనుక్కోవటం ఎలా- అతడి రాబడి తెలిసివుంటే తప్ప?'' రాబడి 
మాత్రం తెలిస్తే చాలదు, ''అతడెలాంటి దుస్తులు ధరిస్తాడో చూస్తేగాని, 
అతడు మర్యాదస్థుడని ఎలా తెలుస్తుంది?'' సామాన్యంగా లోకమంతటా 
యిదే స్థితి. వంగదేశంలో మశ్యాదస్థు డెవడూ మొలకు మాత్రం గుడ్డ 
కట్టుకొని వీథుల్గో నడవబోడు, హిందూదేశ తక్కిన (ప్రాంతాల్లో తలగుడ్డ 


70 ప్రాచ్యం - వొశాత్యం 


లేనిదే ఎవడూ వీథుల్లో నడవడు. పాశ్చాత్యదేశంలో (ఫ్రెంచ్‌వారు ప్రతి 
విషయంలోను మార్గదర్శకులై వున్నారు - వారి భోజనాన్ని, వారి దుస్తు 
లను యితరులు అనుకరిస్తారు. ఇప్పుడుకూడా యూరప్‌లోని విభిన్న 
ప్రాంతాల్లో వేర్వేరు వ(స్తధారణ విధానాలు, దుస్తులు ప్రత్యేకించి వున్నా, 
ఎవడైనా ధనార్హన మత్యధికంగా చేసి “జెంటిల్‌మన్‌ (పెద్దమనిషి 
అనిపించుకొంటే, అతడు వెంటనే తన పూర్వపు స్వదేశ వేష వైఖరిని 
విసర్ణించి, (ఫ్రెంచ్‌ వైఖరిని అవలంబిస్తాడు. హాలెండ్‌ దేశ రైతు స్వదేశవేషం 
కాబూలువారి పైజామాలను పోలివుంటుంది; (గ్రీసు దేశస్థుడు నడుము 
(క్రింద వేలాడే చొక్కాలను ధరిస్తాడు, రష్యా దేశస్టుని వేషం థిబెట్‌ 
వారి వేషాన్ని కొంత పోలుతుంది; - కాని వీరెవరైనా ఉన్నత స్థానానికి వచ్చి 
మర్యాదస్టులైతే, వారు (ఫ్రెంచ్‌ 'కోటు'లను, షరాయీలను ధరిస్తారు 
(స్త్రీల విషయం చెప్పనే అక్కర్లేదు, - వారు సంపన్నులవగానే, వారి దుస్తు 
లెలోగైనా “ప-రీ'లోనే కుట్టించుకోవాలి. అమెరికా, ఇంగ్రండ్‌, (ఫ్రాన్స్‌, 
జర్మనీ యిప్పుడు పాశ్సాత్యఖండాల్లోని ధనిక దేశాలు ఈ దేశాల్లో (ప్రతి 
వ్యక్తి దుస్తులు (ఫెంచ్‌ 'ఫ్యాషన్‌' లోనే వుంటాయి. ఆ 'ఫ్యాషన్‌' నెమ్మది 
నెమ్మదిగా - కాని నిస్సంశయంగా - యూరప్‌లో (ప్రతి ప్రాంతానికి 
వ్యాపిస్తోంది యూరప్‌ అంతా (ఫ్రాన్స్‌ “(ప్రతి (అనుకరణ) గా వుంది. 
ఐనా యిటీవల పురుషుల దుస్తులు “ప-రీ'లో కంటె లండన్‌లో బాగా 
కుట్టబడుతున్నాయట! అందుచేత పురుషులు లండన్‌లో, స్త్రీలు “ప- రీ' 
వైఖరిలోను తమ దుస్తులను కుట్టించుకొంటున్నారు. సుసంపన్నులైన 
వారు తమ దుస్తులను ఆ నగరాలనుండే తెప్పించుకొంటారు. విదేశాల 
నుండి దిగుమతయ్యే దుస్తులపై అమెరికా అత్యధికమైన సుంకాలను 
విధిస్తోంది, ఐనా, ఆ దేశస్థులు తమ దుస్తులను “ప-రీ? నుండీ లండన్‌ 
నుండీ తెప్పించుకొంటున్నారు అమెరికన్లకు తప్పు మరెవ్వరికీ యిలా చేసే 
సామర్థ్యం లేదు అమెరికా యిప్పుడు ధనాధిపతి ఐన కుబేరుడి ముఖ్య 
నివాసస్టానమై అలరారుతోంది 


(ప్రాచ్యం - పొశ్ళాత్యం 71 


ప్రాచినార్యులు ధోవతి, 'ఛద్దరో' ధరించేవారు క్షత్రియులు 
యుద్దం చేసేటప్పుడు షరాయీలు, పొడవైన కోట్టు, తక్కిన సమ 
యాల్లో ధోవతి, ఛద్దర్గు - యివికాక తలగుడ్డకూడా ధరించేవారు. 
హిందూదేశం అన్ని (ప్రాంతాల వారిలోను - వంగదేశంలో తప్పు - అదే 
ఆచారం యిప్పటికీ వ్యాప్తిలో వుంది; శరీరంలోని తక్కిన భాగాల ఉడు 
పుల విషయం వారంతగా గమనించరుగాని తలకుమా(త్రం ఒక పాగా వుండి 
తీరాలి. పూర్వకాలంలో యీ ఆచారాన్ని (స్తీ పురుషు లిద్దరూ పాటించే 
వారు. బౌద్రయుగంనాటి శిలావి(గ్రహాల్లో (స్తీ పురుషులొక కౌపీనాన్ని 
మాత్రం ధరించినట్టు చూపబడింది. బుద్దుని తండ్రికూడా - రాజై 
వుండీ - యిలాంటి వేషంతోనే సింహాసనారూఢుడై కొన్ని విగ్రహాల్లో కాన 
వస్తున్నాడు, తల్లి కూడా అలాగే చిత్రించబడింది కాని ఆమె కాళ్ళు చేతు 
లకు ఆభరణాలు ధరించి వుంటుంది. అందరికీ తలగుడ్డలు మాత్రం 
వున్నాయి! బౌద్ద చక్రవర్తి ధర్మాశోకుడు, మృదంగాకృతిలోని ఆసనం 
మీద, ఒక ధోవతి కట్టుకొని “ఛద్దర్‌ మెడపైని ధరించి కూర్చుని, నాట్యం 
చేస్తూన్న బాలికలను చూస్తున్నట్టు చూపబడ్డాడు, నాట్యమాడే బాలికలు 
అతిస్వల్పాచ్చాదితలై వున్నారు వారి కటి (ప్రదేశంనుండి కురచనైన గుడ్డ 
ముక్కలువేలాడుతుంటాయి; కాని విశేషమేమంటే, తలగుడ్డలు మాత్రం 
వుంటాయి! అదే వేషంలో ముఖ్యభాగం. రాజాస్ట్రానానికి వచ్చిన ఉన్నతో 
ద్యోగులుమా[త్రం చక్కని షరాయీలు, చోగా (అంగ్నీలు ధరిస్తారు 
బుతుపర్డుని కొలువులో (ప్రచ్చన్న వేషంతో సారధిగా వున్న నలుడు 
రథాన్ని అత్యంత వేగంతో తోలినందువల్ల, బుతువర్డుని 'ఛద్దర్‌' చాల 
దూరానికి ఎగిరిపోయి దొరకలేదు. అతడు స్వయంవరార్ద్టం బయళ్లేరి 
వుండటంచేత, “ఛద్దర్‌' లేకుండానే అక్కడికి పోవలసి వచ్చిందేమో! 
ధోవతి ఛద్దర్ణు ఆర్యులకు పురాతనాచార సిద్దమైన ఉడుపులు. కాబట్టి మత 


1. ఉత్తరీయంగా ధరించే సుమారు మూడు గజాల పొడవైన గుడ్డను “ఛద్దర్‌' 
అంటారు 





72 (పాచ్వం - పాశ్ళాత్యం 


నిర్దిష్లకర్మ నేదైనా చేసేటప్పుడు ధోవతి ఛద్దర్గు ధరించటం హిందు 
వుల కిప్పటికీ నియమం. 

ప్రాచీన (గ్రీకుల, రోమన్ల వేషంకూడా ధోవతి ఛద్దర్లే, - ఒక వెడర్రైన 
పెద్దగుడ్డ, చిన్నదైన మరో గుడ్డ. ఇది “టోగా'గా కుట్టివుంటుంది. చోగా 
అనేమాట యీ 'టోగా'లో నుండే పుట్టింది. వారొకప్పుడు “షర్టును 
(లోపలి చొక్కా) కూడా ధరించేవారు. యుద్దం చేసేటప్పుడు కోట్లు, 
షరాయీలుకూడా ధరించేవారు. (స్త్రీల దుస్తులు పొడవైన, తగినంత 
వెడల్పాటి ఒకరీతి వస్త్రం - రెండు వస్త్రాలు నిడివికి కుట్టినట్టుండేది. 
దీన్ని వారు వదులుగా పైన వేసుకొని వక్షష్టలం క్రింద ఒకచోట, కటి (ప్రదే 
శంలో ఒకచోట చుట్టూ కట్టేసుకొనేవారు. అప్పుడు అనాచ్చాదితాలైన పై 
భాగాలను బాహువులపై పెద్ద సూదులతో - ఉత్తర హిమాలయా 
ప్రాంతపు కొండవాళ్లిప్పటికీ చేసే విధంలో - బిగించి వేస్తారు. ఈ పొడవైన 
ఉడుపుమీద ఒక “ఛద్దరో వుంటుంది. ఈ వేషం నిరాడంబరమైనా, 
చూడ్డానికి యింపుగా వుంటుంది. 

అతి |ప్రాచీనకాలంనుండి ఇరాన్‌ దేశస్థులు కుట్టిన దుస్తులు వాడు 
కొనేవారు. చైనావారి వద్ద వారది నేర్చుకొని వుంటారు. వేష విషయా 
ల్లోను, ఇతర సుఖకర, భోగ్య విషయాల్లోను, చైనావారు ప్రాచిన నాగరికతా 
గురువులు. అనాదికాలంనుండి చైనీయులు కుర్చీలమీద కూర్చుండి 
బల్లమీద ఎన్నో రకాల వ్యంజనాలతో భోజనం చేసేవారు. అనేక రకాలైన 
కుట్టిన బట్టలనుకూడా - కోటు, టోపీ, షరాయి మొదలైనవాటిని ధరిం 
చేవారు. 

ఇరాన్‌ను జయించాక అలెకాండర్‌ తన పురాతన (గీకు ధోవతిని, 
ఛద్దరును విసర్టించి షరాయీలు ధరించసాగాడు. ఇందుకు అతని (గ్లీకు 
సైనికు అతనిమీద కోపించి తిరుగుబాటు చెయ్యబోయారు. కాని 
'లొంగటంి అనే మాటనే ఎరుగని అలూండర్‌, తన అధికార (ప్రాబల్య 
శక్తిచే షరాయీలూ, కోట్లు, దుస్తుల్లో ఒక 'ఫ్యాషన్‌'గా వుండేట్లు 
(ప్రవేశపెట్టాడు 


(ప్రాచ్యం - పొశ్తాత్యం 73 


ఉష్ణదేశాల్లో దుస్తుల ఆవశ్యకత అంతగా తోపదు, జౌచిత్య సంరక్షణ 
నిమిత్తం ఒక కౌపీనంమా [త్రం ధరిస్తే చాలు; తక్కిన ఉడుపులు అలంకారం 
కోసంగానే ధరిస్తారు. శీతలదేశాల్లో అనివార్యావశ్వకతవల్ల జనం - అనా 
గరికులై వున్నప్పుడు - జంతు చర్మాలను ధరించేవారు. క్రమక్రమంగా 
నాగరికులయ్యాక్క ముందు కంబళ్చ్ళు కప్పుకోవటాన్ని నేర్చుకొని, ఆ తరు 
వాత కుట్టిన దుస్తులను - షరాయీలు, కోట్టు మొదలైనవాటిని ధరిం 
చటం కాలక్రమంలో నేర్చుకొన్నారు. శీతలదేశాల్లో ఆభరణ సౌందర్యాన్ని 
ఆడంబరంగా కనపరచటం అసాధ్యమనటం స్పష్టం. ఆభరణాలు అనాచ్చా 
దిత దేహంమీదగదా ధరించాలి. అలా ధరించటం విపరీతమైన చలికి గురౌ 
టమే. కాని ఆభరణ వ్యామోహం అక్కడ దుస్తుల సొందర్యంగా మార్చ 
బడి, సంతృప్తి నిస్తుంది. హిందూదేశంలో ఆభరణాల 'ఫ్యాషన్‌ అనేక 
సార్టు ఎలా మార్పులు చెందుతుందో, అలాగే పాశ్సాత్యదేశాల్లో దుస్తుల 
“ఫ్యాషన్‌” (ప్రతి క్షణం మారుతుంది. 

కాబట్టి శీతలదేశాల్గో ఆపాదమస్తకాచ్చాదితులైతేకాని యితరుల 
ముందు కనిపించకూడదనే నియమం ఏర్పడింది. లండన్‌లో మర్యా 
దస్తులు - (స్త్రీలు, పురుషులు - సమాజ నియమాలు నిర్దుష్టంగా పాటించి 
గాని బహిరంగంగా కనిపించరాదు పాశ్చాత్యదేశాల్లో (స్త్రీలు - నలుగురిలో 
- తమ పాదాలను కనపరచటం అవినీతిని సూచించే కార్యం. కాని 
నాట్యంలో ముఖాన్ని, భుజాలను, 'శరీర పైభాగాన్ని, బయల్పరచటం 
చెడుకాదు. ఇక మన దేశంలో (స్తీ తన ముఖాన్ని చూపటం సిగ్గుపడాల్సిన 
కార్యం (కాబట్టే ముఖంపై ముసుగు కప్పుకోవటం అంత ముఖ్యం). కాని 
పాదాలను కనపరచటం తప్పుకాదు. రాజపుటానాలోను, హిమాలయా 
ల్లోను, (స్త్రీలు తమ కటి (ప్రదేశాన్ని తప్ప శరీరాన్నంతటిని వస్తాచ్చాదితంగా 
వుంచుకొంటారు. 

పాశ్చాత్య దేశంలో నటీజనం, వేశ్యాజనం, పురుషులను ఆకర్షించే 
నిమిత్తం అతిపలుచని దుస్తులను (దుకూలాలు) ధరిస్తారు. నృత్యమంటే 


74 ప్రాచ్యం - పాశ్చాత్యం 


అనేకసార్టు సంగీతానికి అనురూపమైన చలనాలతో తమ అంగాలను 
బయల్పరచటమే కదా! మన దేశంలో గొప్పు యింటి స్రీలు పూర్ణాచ్చా 
దితలై వుండరు; కాని వేశ్యలు అలా వుంటారు. పాశ్చాత్య దేశంలో (స్త్రీలు 
పగటిపూట పూర్ణాచ్చాదితలై వుంటారు; కాబట్టి త 
కనిపించేటప్పుడు వారి ఆకర్షణ అధికం. మన స్త్రీలు సామాన్యంగా 
ఎప్పుడూ యింట్లోనే వుంటారు. అందువల్ల వస్తధారణ అధికంగా చేసు 
కోరు, కాబట్టి పూర్ణ వ(స్తధారణమే మన కాకర్షకంగా వుంటుంది. కేరళలో 
స్తీ పురుషులు నడుముకు మాత్రం ఒక బట్ట చుట్టుకొని వుంటారు. వంగ 
దేశంలోకూడా యించుమించు అదే స్టితి, కాని పురుషుల ముందు స్త్రీలు 
ముఖాన్ని పూర్తిగా ముసుగుతో మరుగుపరచుకొని, శరీరాన్ని పూర్ణాచ్చా 
దిత మొనర్చుకొంచారు. 

చైనాలో తప్పు అన్ని దేశాల్గోను యుక్తతను గురించి అనేక వికృత, 
నిగూఢ భావాలు నాకు కనిపించాయి. కొన్ని విషయాల్లో అవి మితిమీరి 
ఆచరించబడతాయి; మరికొన్ని విషయాల్లో అది ఎంతో పారపాటుగా 
తోస్తుంది - అలాటి భావమే లేకుంటుంది. 

చైనా వారు - స్త్రీలు పురుషులు - ఆపాదమస్తకం ఎల్రప్తుడు పూర్ణా 
చ్చాదితులై వుంటారు. ఆ దేశస్థులు కన్‌ప్యూషియస్‌, బుద్దుని అను 
చరులు కాబట్టి వారి నీతి, నిష్యరం, పరిశుద్దం. బూతు మాటలు, 
బూతు పుస్తకాలు, బూతు చిత్రాలు, ఏమా(త్రమైనా అసభ్యంగా వుండే 
(ప్రవర్తనం వీటికి బాధ్యుడయ్యే అపరాధి తక్షణమే శిక్షించబడతాడు. 
[క్రైస్తవమత (ప్రచారకులు బైబిల్‌ను చీనా భాషలోకి అనువదించారు. 
హిందూ పురాణాలకు సిగ్గుపుట్టించే అసభ్యఘటాలు కొన్ని బైబిలో 
వున్నాయి ఈ అసభ్య భాగాలను చూసి చీనావారు క్రీస్తుమతం మీద 
ఎంతో రోషం పూని, బైబిలకు తమ దేశంలో ఎన్నటికీ వ్యాప్తి 
కలిగించరాదని న్నిర్ణయించుకొన్నారు. ఇదికాక క్రైస్తవమత (ప్రచారిణులు - 
సాయంకాలపు దుస్తులను ధరించి, పురుషులతో ధారాళంగా కలిసిపోతూ 


(ప్రాచ్యం = పాశ్చాత్యం 75 


- చీనావారిని ఆహ్వానించారు. అమాయకులైన చీనావారు ఎంతో 
అసహ్యంతో యిలా ఘోషించారు: “ఎంత ఘోరం! మన బాలురతో 
బైబిల్‌ చదివించి వారిని పాడుచెయ్యటానికి, యీ జిత్తులమారి, అర్జాచ్చా 
దిత, (స్త్రీల మాయలకు లోబడి చెడిపోవటానికి యా మతం మన దేశం 
లోకి వచ్చింది!'” ఇందువళ్రే చీనావారికి కైస్తవులంటే అంత కోపం. 
సామాన్యంగా చీనావారు యితర మతాలపట్ల ఎంతో సహనాన్ని వహిస్తారు. 
(క్రైస్తవమత (ప్రచారకు లిప్పుడు ఆక్షేపణీయ భాగాలను వదిలేసి బైబిల్‌ను 
పునర్ముద్రణ గావించారని విన్నాను; కాని యీ చర్యతో చీనావారి సంశ 
యాలు మునుపటీకంటె ఎక్కువయ్యాయట! 

అంతేగాక, పాశ్చాత్య ఖండంలో సభ్యతా మర్యాదలను గురించిన 
భావాలు దేశదేశానికి మారతాయి. ఇంగ్లీషువారు, అమెరికన్లు ఒక రీతి 
భావాలను, (ఫెంచ్‌వారు యింకోరీతి వాటీని, జర్మన్‌లు మరో రీతి వాటిని 
అవలంబిస్తారు. రష్యన్హకు, థిబెట్‌ వారికి అనేక విషయాల్లో సమాన భావా 
లున్నాయి. టర్కీ వారికి వీటిలో దేనితోనూ సంబంధంలేని (ప్రత్యేకరీతి 
భావాలున్నాయి. ఇలోగే యితర దేశీయులకూ 


ఆచారాలు - ఉచిత (ప్రవర్తనాలు 


యూరపులోను, అమెరికాలోను గుప్తతను మనకంటె ఎంతో ఎక్కు 
వగా పాటిస్తారు. మనం శాకాహారులం కాబట్టి శాకాలు మొదలైనవాటిని 
ఎక్కువగా తిని, ఒక్కోసారి ఒకటి రెండు చెంబుల నీళ్లు తాగుతాం. ఉత్తర 
హిందూస్థాన (ప్రాంతాల్లోని రైతు ఒక సేరు యవధాన్యపు పిండిని తిని, 
అందువల్ల ఎంతో దప్పీగొని, బావినుండి నీళ్లను అనేకసార్లు తోడి తాగు 
కొడు. వేసవిలో మన ఇళ్లలో కొన్ని భాగాలు 'ఖాళిగా వుంచి వెదురు 
గొట్టం నుండి దప్పిగొన్నవారికి నీళ్లు పోస్తాం ఈ మార్గాలు ఆచరించటం 
వ జనానికి గుప్తత విషయం అంత ముఖ్యంగా వుండదు; అది వారికి 
సాధ్యంకాదు. ఆవుల కొట్టాలను, గుర్రపులాయాలను, సింహశార్జూల 


76 (ప్రాచ్యం = పాశ్ళాత్యం 


పంజరాలతో పోల్చి చూడండి కుక్కను మేకతో పోల్చిచూడండి. పాశ్చా 
త్యుల ఆహారంలో మాంసం ముఖ్యం. శీతలదేశాల్గో నీళ్లను ఎప్పుడోగాని 
తాగరు. గొప్పవారు చిన్న కాచపాత్రల్లో కొంచెం సారాయిని తాగుతారు. 
(ఫెంచ్‌వారికి నీళ్లంచే రోత, అమెరికన్లు మాత్రం - వారి దేశం 
వేసవిలో ఎంతో వేడిగా వుంటుంది కాబట్టి - మాటిమాటికి ఎక్కువ 
నీళ్ళు తాగుతారు. న్యూయార్క్‌ కలకత్తాకంటె వేడిగా వుంటుంది. జర్మన్లు 
బీరు అనే సారాయిని ఎక్కువగా పుచ్చుకొంటారు. కాని, భోజన 
సమయంలో కాదు. 

శీతలదేశాల్లో మనుషులకు సులభంగా జలుబుచేస్తుంది. అందుచేత 
వారు తుమ్మకుండటం సాధ్యంకాదు. ఉష్ణదేశాల్గో జనం భోజన సమ 
యాల్లో ఎక్కువ వీళ్లు తాగుతారు. కాబట్టి మనకు (త్రేచకుండటం సాధ్యం 
కాదు. ఇక ఆచారాలను పరికించండి. పాశ్చాత్య సమాజంలో (తేచితే, అది 
క్షమించరాని పెద్ద దోషం; కాని జేబుగుడ్డను తీసి దానిలోకి గట్టిగా చీదితే, 
దాన్గో వారికి ఏ దోషం కనిపించదు! మన సమాజంలో అతిథి |(త్రేపుతేగాని 
గృహమేధి తృప్తిపాందడు - తృప్తిగా భుజించాడనటానికి త్రేనుపులే గుర్తు! 
కాని యితరులతో కూర్చుని భోజనం చేసేటప్పుడు, చీదటం మనకెలా 
వుంటుంది? 

ఇంగ్రండు, అమెరికాలలో అజ్మర్ణవ్యా ధిని గూర్చిగాని, మీకున్న జీర్ణ 
కోశ సంబంధ క. గూర్చిగాని, (స్త్రీల ముందు ్రస్తావించరాదు; 
నీ మిత్రురాలు ఒక వృద్దస్త్రీ ఐనా, ఆమెతో నీకు ఎంతో పరిచయం వున్నా, 
ఈ ఆక్షేపణ వర్తించదు. (ఫ్రాన్స్‌లో యీ విషయాలను గురించి యింత 
పట్టింపు లేదు జర్మన్తకు అంతకంటె తక్కువ పట్టింపు వుంది. 

(స్త్రీల ముందు సంభాషించేటప్పుడు ఇంగ్రండు, అమెరికా దేశ 
పురుషులు ఎంతో జాగ్రత్త వహిస్తారు. “లగ (కాలు) అనే మాటనే ఎత్త 
రాదు (ఫ్రెంచ్‌వారు, మనమాదిరి ఎంతో ధారాళంగా మాట్లాడతారు; 
జర్మన్లు, రష్యావారు ఎవరి ముందన్నా అసభ్యంగా సంభాషిస్తారు. 


(ప్రాచ్యం - పాశ్సాత్యం 77 


తన (పీమను గురించిన సంభాషణలు తల్లి కుమారుల మధ్యను, 
అన్నదమ్ములు, అక్కచెతెళ్ల మధ్యను, తండ్రులతోను ధారాళంగా 
సాగుతాయి. తండ్రి తన కుమార్తెను ఆమె ప్రియుని (భర్త కాబోయేవాళ్ల) 
గురించి అనేక (ప్రశ్న లడుగుతాడు. ఆమె పెళ్లి ఒప్పుదలను గూర్చి అనే 
కరకాలుగా పరిహాసాలాడతాడు అలాటి సందర్భాల్లో (ఫ్రెంచ్‌ కన్య సిగ్గుతో 
తలవంచుకొని వుంటుంది. ఆంగ్ల కన్య సిగ్గుపడుతుంది, అమెరికన్‌ కన్య 
తీవ్ర ప్రత్యుత్తరాలు తక్షణమే యిస్తుంది చుంబనం, ఆలింగనంకూడా 
అంత ఆక్షేపణీయాలు కావు; వీటిని గూర్చి నలుగురి ముందు మాట్లాడ 
వచ్చును కాని మన దేశంలో వలపును గురించి పెద్దలైన బంధువుల 
ముందు మాట్లాడకూడదు - దాన్ని అప్రస్తుతంగాకూడా ప్రస్తావించ 
కూడదు 
పాశ్చాత్యులు (ప్రస్తుతం ధనవంతులు. మనిషి దుస్తులు పరి 
శు(భంగా, ఆచారానుక్రమంలో నిర్హుష్షమై వుంటే తప్పు, అతడు “జెంటి 
ల్‌మన్‌' (పెద్దమనిషి గా పరిగణింపబడడు - సమాజంలో అతడు చేర 
రాదు జెంటిల్‌మన్‌గా వుండేవాడు తన కాలర్‌ను (మెడపట్టీ గుడ్డను) 
షర్టును రెండు మూడు సారు మార్చుకోవాలి. పేదలకిలా చెయ్యటం 
సాధ్యం కాదు కదా. బైటికి ఉడుపులమీద మరకలుండకూడదు - చివరకు 
వాటిలో కనీసం ముడతకూడా వుండకూడదు. వేడిమివల్ల బాధ ఎంతగా 
వున్నా, చేతులకు గ్లోవులు (చేతి మేజోళ్టు) ధరించే బైటికెళ్లాలి. లేకపోతే 
వీథుల్లో నడిచేటప్పుడొకవేళ చేతులు మలిన మవవచ్చును; మలిన హస్తా 
అతో ‘లేడీ? ((ప్రతిష్టవున్న (స్త్రీ) తో కరచాలనం చెయ్యటం జెౌంటిల్‌మన్‌కు 
ఎంతో అనుచితం. మర్యాదస్థుల సమాజంలో, ఉమ్మి వెయ్యటం, పుక్కి 
లించటం, పళ్లు కుట్టుకొనటం ఎవరైనా చేస్తే ఆ అపరాధి చండాలుడుగా, 
నిచజాతివాడుగా పరిగణింపబడి, బహిష్కరింపబడతాడు. 
పాశ్చాత్యుల ధర్మం శక్తిని - (స్త్రీమూర్తిగా ఎంచబడే సృజన శక్తిని 
ఆరాధించటం వామాచార సాధకుడు స్త్రీని ఆరాధించే విధాన్ని 


P6 


78 (ప్రాచ్యం - పాశ్సాత్వం 


పోలివుంటుంది. తాం(త్రికారాధకుడు చెప్పేట్టు: “ఎడమవైపున స్త్రీ, ... 
కుడివైపున, మద్యపూరిత పాత్ర ముందు; మిశ్రణావళశ్యవస్తు సహితమైన 
వేడిమాంసం, ... వుండాలి. తాంత్రికముతం ఎంతో నిగూఢం, 
యోగులకైనా దురవగాహం ”' ఈ శక్తి పూజే బహిరంగంగా, అందరిచేత 
(అక్కడ) అవలంబించబడేది; మాతృభావం, అంటే తల్లిపట్టు పుత్రుడి 
కున్న సంబంధంకూడా అధికంగా కనబడుతుంది. యూరప్‌ (ప్రజలది 
నిజానికి రోమన్‌ కాథలిక్‌ మతమే! - ప్రాటస్థాంటిజమ బలం అక్కడ 
' అంతగా కనిపించదు. రోమన్‌ కాథలిక్‌ మతంలో జాహోవా, ఏసుక్రీస్తు, 
మూర్తిత్రయం అప్రధాన దైవాలు; అక్కడి ఆరాధనమంతా మాతకే - 
చేతుల్లో ఏసు శిశువుని వుంచుకొన్న ఆ మాతృమూర్తికే! చక్రవర్తి 
“అమ్మా” అని అరుస్తాడు; సేనాధిపతి “అమ్మా అని అరుస్తాడు; పతా 
కహస్తుడైన సైనికుడు “అమ్మా అని అరుస్తాడు; చుక్కాని వద్దవుండే 
నావికుడు “అమ్మా! అని అరుస్తాడు, గుడ్డపేలికలు ధరించిన చెంబడివాడు 
“అమ్మా” అని అరుస్తాడు; వీధిలోని బిచ్చగాడు “అమ్మా అని అరుస్తాడు! 
లక్షలాది గొంతులు, లక్షలాది రీతుల్లో, లక్షలాది (ప్రాంతాలనుండి - 
“అమ్మా”, “అమ్మా, “అమ్మా అని అరుస్తుంచాయి. [ప్రతి ప్రాంతం 
నుండి 'మరియా' అనే శబ్దమే, రేయింబవళ్లు “'మరియా', “మరియా” 
శబ్దమే వినవస్తుంది. 

తరువాతిది (స్తీ ఆరాధన ఈ శక్తిపూజ కామాంధత కాదు. కాశీలో, 
కాళీఘాట్‌లో, యితర పుణ్యక్షేత్రాల్లో చేయబడేది శక్తిపూజే, ఆ 
కుమారీపూజే, ఆ సధవాపూజే. ఆ శక్తి కేవలం భావనలోది కాదు, కేవలం 
ఊహలోది కాదు, - వాస్తవంగా, (ప్రత్యక్షంగా కనిపించేది. మన శక్తిపూజ 
పుణ్యకేతాల్గో మాత్రమే, కొన్ని వేళల్లో మాత్రమే జరుపబడు 
తుంది కాని వారిది అన్ని చోట్ల, ఎల్లప్పుడు, రోజుల, వారాల, మాసాల, 
సంవత్సరాల పొడుగునా జరుగుతుంది. (స్త్రీకి అ(గస్థానం; ఆమె దుస్తు, 
ఆసనం, ఆహారం, అక్కరలు, సౌకర్యాలు. యివన్నీ అ(గ్రగణ్యాలే. (ప్రతి 


(ప్రాచ్యం - పొశ్ళాత్యం 79 


విషయంలోను ప్రధమ మర్యాదలు ఆమెకే అర్చించాలి. ఉన్నత కుటుం 
బాల్లో పుట్టినవారి మాటేకాదు, యువతుల, సౌందర్యవతుల మాట 
మాత్రమేకూడా కాదు, ప్రతి (స్త్రీ ఆమె ఎవరైనా, పరిచిత ఐనా, అపరిచిత 
ఐనా - పూజ. ఈ శక్తిపూజను మూర్‌లు - మహమ్మదీయ మతావలంబు 
లైన మి(శిత అరబ్‌ జాతివారు - స్పెయిన్‌ను జయించి ఎనిమిది శతాబ్దాలు 
పరిపాలించిన కాలంలో యూరపులో మొదట ప్రవేశపెట్టారు. 
యూరప్‌లో పాశ్చాత్య నాగరికత, శక్తిపూజ, (ప్రథమ బీజాలను చల్లినవారు 
ఈ మూర్తే. ప్రబలులై, సంస్కృతి గలవారై, మహిమాథఢ్యులైన మూరు 
కాలక్రమంలో శక్తిపూజను మరచి, తమ మహోన్నత పదవినుండి 
పతనమై, ఆఫ్రికాలో ఎవరూ ఎరుగని ఒక మారుమూలలో, చెదరి చెదరి, 
(ప్రపంచానికి అజ్ఞాతులై నేడు జీవిస్తున్నారు. వారి నాగరికత యూరోపి 
యన్హకు సంక్రమించింది మాతృదేవత మూర్తను వదలిపెట్టి క్రీస్తుమత 
స్థులపై తన (ప్రేమపూర్వక ఆశీస్సులు కురిపించి, వారిగృహాలను ప్రకాశ 
వంతాలను చేసింది. 
(ఫ్రాన్స్‌ - “ప-రి నగరం 


ఈ యూరప్‌ ఎలాటిది? నల్లగా, కంచురంగుతో, పసుప్పచ్చ 
రంగుతో, ఎ(ర్రగా వుండే ఆసియా, ఆఫ్రికా అమెరికా దేశస్తులు యీ 
యూరోపియన్ల పాదాలవద్ద ఎందుకు లొంగి పడివున్నారు? ఈ కలి 
యుగంలో వారికి ఏకఛత్రాధిపత్యం ఎలా లభించింది? పాశ్చాత్య ఖండాలు 
అగ్రస్థానాన్ని ఆ[క్రమించివుండే ప్రతి విషయానికీ ఆదిమూలమైన ఫ్రాన్స్‌ 
ద్వారా యీ యూరప్‌ను తెలుసుకోవాలి. (ప్రపంచాన్నేలే సర్వాధికశక్తి 
యూరప్‌కు వుంది. ఈ యూరప్‌కు [ప్రధానకేం(దం “ప-రీ'. పాశ్చాత్య 
నాగరికతకు (ప్రధానకేం [ద్రం 'ప- ర. పాశ్చాత్య నైతిక భావాలు, ఆచార వ్యవ 
హార |ప్రవర్తనాలు - మంచివైనా చెడ్డవైనా, తేజోమూలాలుగాని, తమోమూ 
లాలుగాని, యీ “ప-రీ'లోనే ముదిరి, పరిపక్వాలవుతాయి. ఈ “ప-రీ' 


80 (ప్రాచ్యం - పొశ్ళాత్యం 


మహాసముద్రం లాంటిది. దీనిలో (ప్రవాళ మౌక్తికాది అమూల్య మణు 
లుంటాయి; సొరచేపలు మొదలైన (క్రూర సము(ద్రచరాలు వుంటాయి. 
యూరపప్‌కి యీ (ఫ్రోన్సే ““కర్మక్షేత్రంి?” అది హృదయంగమైన దేశం; 
అంత శీతలంకాదు, అంత ఉష్ణమూ కాదు; ఎంతో సారవంతం; వర్ణాలు 
అత్యధికాలు కావు, అతి స్వల్పాలూ కావు; ఆకాశం వినిర్మలం; ఎండ 
మనోజ్ఞం; ఓక్‌* చెన్నార్‌ * పేర్లున్న వృక్షరాజూలు సమృద్దాలు; పచ్చిక 
బయళ్లు మనోహరాలు; కొండలు, నదులు చిన్నవి; ఊటలు ఆనంద 
(ప్రదాలు చీనాలోని కొన్ని ప్రాంతాలు తప్పు, (ఫ్రాన్స్‌ మాదిరి అంత 
అందంగావుండే దేశాన్ని (ప్రపంచంలో నేనెక్కడా చూడలేదు. నీటిలో ఆ 
సౌందర్య క్రీడ, నేలమీద ఆ సమ్మోహనక్తి - గాలిలో ఆ ఉన్మత్తత - ఆకా 
శంలో ఆ పారవళ్ళత! (ప్రకృతి అంత రమణీయం, మానవులు అలాటి 
సౌందర్యప్రియులు! ధనికులు, బీదలు, చిన్నవారు, పెద్దవారు, తమ 
యిళ్లను, గదులను, వీథులను, పొలాలను, తోటలను, అందులోని బాట 
లను, ఎంతో యింపుగా, ఎంతో పరిశుభ్రంగా వుంచుకొంటారు! - దేశ 
మంతా చి(త్రించబడ్డ పటంలా కనిపిస్తుంది. జపాన్‌లో తప్పు అంత 
(పకృత్యనురాగం, అంత కళాపిపాస నేను మరెక్కడా చూడలేదు. రాచ 
నగరులను పోలే ప్రాసాదాలు, ఇంద్రుడి నందనోద్యానాన్ని పోలిన తోటలు, 
తోపులు, ర్రైతుల పొలాలు సైతం - ప్రతి స్టలాన్ని, (ప్రతి వస్తువును, 
మనోజ్ఞంగా ఒనర్చి ప్రయత్నం - కళావంతంగా చేసే ప్రయత్నం - గమ 
నించతగ్గది. ఈ (ప్రయత్నం సాఫల్యంకూడా పొందింది. 

(ప్రాచినకాలంనులడి (ఫ్రాన్స్‌ గాల్ఫ్‌ల, రోమన్త, [(ఖాంకుల, యితర 
జాతుల మభ్య పోరాటం జరిగిన ప్రాంతం రోమన్‌ సామ్రాజ్యం పతన 
మొందాక, (ఫ్రాంకులకు యూరప్‌ మీద నిరంకుశాధిపత్యం లభించింది. 
వారి రాజైన ష్షాల్టిమేన్‌ ఖడ్గబలంతో యూరప్‌లో ్రైస్తవమతాన్ని (ప్రవేశ 
పెట్టాడు. ఈ ్రాంకుల ద్వారానే యూరప్‌ ఆసియా దేశస్టులకు 
1 సింధూరవృక్షం 

2 తీవిసి చెట్టులాంటి ఒక వృక్ష విశేషం 


(ప్రాచ్యం - పాశ్చాత్యం 81 


తెలియవచ్చింది. కాబట్టే మనం యిప్పటికీ యూరోపియన్హకు (ఫ్రాంకీ, 
పెరింగీ, ఫ్టాంకీ, ఫిలంగ మొదలైన పేర్లు వాడుతున్నాం 

పాశ్చాత్య నాగరికతకు మూలస్థానమైన (ప్రాచీన (గీసుదేశం తన 
తేజశ్శిఖరంనుండి పతనం చెంది, విస్కృతికూపంలో కూలి, అతి 
విస్తృతమైన రోమన్‌ సామ్రాజ్య నాగరికతా విీహీన జాతుల దండయాత్రల 
తాకిడిచే భగ్నమొందాక, యూరప్‌ ఖండజ్యోతి ఆరిపోయింది; ఆ కాలం 
లోనే ఆసియా ఖండంలో మరో అనాగరిక జాతివారు - అరబ్బులు - 
అజ్ఞాత స్థితినుండి లేచారు. అపారవేగంతో యీ అరబ్బు ఉప్పెన (ప్రపం 
చంలోని వివిధ [ప్రాంతాలకు వ్యాపించసాగింది. పటిష్టమైన పర్షియాదేశం 
అరబ్బుల దాడికి ఆగలేక, లొంగిపోయి మహమ్మదీయ మతాన్ని అవలం 
బించవలసి వచ్చింది. తత్పలితంగా, మహమ్మదీయ మతం వినూత్నా 
కృతిని దాల్చింది. అరబ్బుల మతం పర్షియా నాగరికతలో సమ్మేళన 
మొందింది. 

అరబ్బుల ఖడ్గ సహాయంతో పర్షియా నాగరికత నలుదిశలకు 
విస్తరించసాగింది. ఆ పర్షియా నాగరికత ప్రాచీన (గీసునుండి, హిందూ 
దేశంనుండి గైకొనబడింది. తూర్పునుండి, పడమర నుండి మహమ్మ 
దీయుల దండయాత్రాతరంగాలు యూరప్‌ను తీవ్రంగా తాకుతూ, 
దానితోపాటు జ్ఞాన తేజస్సును, నాగరికతా దీప్తిని ప్రవేశపెట్టి, మౌఢ్యంలో 
కూలిపోయిన యూరప్‌ అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చెయ్య 
నారంభించాయి. ప్రాచీన (గీసుదేశ వివేకం, పాండిత్యం, కళలు ఇటలీలో 
ప్రవేశించి, అక్కడి అనాగరిక జన మార్గ ప్రాబల్యాన్ని అణచి, తమ 
ఉజ్జీవన ప్రభావాన్ని అందులో చొప్పించటంతో విశ్వ రాజధాని ఐన 
రోమ్‌ నగర మృతశరీరం తిరిగి జీవంతో స్పందించసాగింది. ఈ నూత్న 
జీవిత స్పందనం ఫ్లారెన్స్‌ నగరంలో ప్రబలి, అప్రతిహత రూపాన్ని 
దాల్చి విజృంభించటంతో, పాతపడ్డ ఇటలీదేశం నూతన జీవచిహ్నాలు 
చూపనారంభించింది. దీన్నే 'రినేసాన్స్‌' (పునరుజ్జీవనం) అంటారు. 


82 (ప్రాచ్యం - పొశ్ళాత్యం 


ఈ పునరుజ్జీవనం ఇటలీకి పునర్జన్మ మాత్రం; కాని యూరప్‌లోని 
తక్కిన దేశాలకు అదే ప్రథమ జన్మ. యూరపు క్రీస్తు వెనుక పదహారవ 
శతాబ్దంలో జన్మించింది, అంటే, అక్టర్‌, జహంగీర్‌, షాజహాన్‌ మొదలైన 
మొగలాయి చక్రవర్తులు తమ మహత్తర సామాజ్యాన్ని హిందూదేశంలో 
సుఫ్టీరంగా స్టాపించినట్టి కాలంలోనే. 

ఇటలీ ప్రాచీనకాలంలోనే ఒక బలిష్టజాతికి నిలయం. రినేస్తాన్స్‌ 
ఆహ్వానాన్ని విని అది మేల్కొని పలికింది, కాని వెంటనే శయ్యలో రెండవ 
(ప్రక్కకు పొరలి తిరిగి గాఢని(ద్రితమైందని చెప్పవచ్చును అనేక కారణాల 
చేత హిందూదేశంకూడా యీ కాలంలో క్షాస్ల కదలిక చూపింది. అక్బరు 
మొదలు ముగ్గురు చక్రవర్తుల పరిపాలనాకాలంలో విద్య, విజ్ఞానం, కళలు 
హిందూదేశంలో అధిక గౌరవాన్ని పొందాయి. కాని హిందూదేశంకూడా 
అతి(ప్రాచీన జాతి నిలయం. అదికూడా ఏ కారణం చేతనో ఇటలీ మాదిరే 
(ప్రవర్తించి తిరిగి నిద్రించింది. 

ఇటలీలోని యీ పునరుజ్జీవన కల్లోలం యౌవన బలిష్ట నూతన 
జాతి ఐన (ఫ్రాంకులను తాకింది. అన్ని దిశలనుండి ఫ్టారెన్స్‌లోకి ప్రవహించి 
అక్కడ సమ్మేళనంలో నాగరికతా (ప్రచండ (ప్రవాహం ఒక (క్రొత్త రూపాన్ని 
దాల్చింది; కాని అపరిమితం, అత్యద్భుతం ఐన ఆ వినూత్న కార్యోత్సాహ 
శక్తిని తనలోనే నిలుపుకొనే బలం ఇటలీకి లేకపోయింది. హిందూ 
దేశంలో మాదిరి ఆ నూతనోజ్జీవనం అక్కడే ముగిసి అంతమొందే 
వుండేది. కాని యూరపుఖండ అదృష్టవశాత్తు నవీనజాతివారైన ఫ్రాంకులు 
ఆ కార్యోత్సాహశక్తిని ఆనందంతో చేకొని యౌవన రక్తపాటవంతో, తమ 
జాతీయ నౌకను ధైర్యంగా ఆ వెల్టువ నీటిలో తేలించారు; ఆ పురోగమన 
(ప్రవాహం క్రమక్రమంగా పరిమాణాన్ని, బలాన్ని పుంజుకొని, ముందు 
ఏకంగా వుండినది సహ(స్రముఖమై ప్రవహించసాగింది యూరప్‌లోని 
తక్కిన దేశ జాతులు ఆ వెల్టువ నీటిని - కొత్త కాలువలు తవ్వుకొని - 
అత్యాసక్తితో తమ దేశంలోకి మరలించుకొని, తమ జీవిత రక్తాన్ని 


ప్రాచ్యం - వాశ్చాత్యం 83 


అందులో పోసి దాని పరిమాణాన్ని, వేగాన్ని అధికం చేశారు. ఆ (ప్రకారం 
కాల పరిపాకంలో హిందూదేశ తీరాల నెగదట్టి, జపాన్‌ తీరందాకా సాగి, 
ఆ జపాన్‌ నీళ్లలో స్నానమాడటంతో తిరిగి జీవశక్తిని చేకూర్చుకొంది. 
ఆసియాలో కొత్తగా జాతీయత నొందిన దేశం జపాన్‌. 

గంగానదికి గోముఖి ఎలాగో యూరోపియన్‌ నాగరికతకు “ప-రీ' 
నగరం ఆదిమూలం. మహావిస్తృతమైన యీ (ప్రధాన నగరరాజం భూలోక 
స్వర్గం, నిరంతరానంద నిలయం, సదానందనగరి, అంత భోగ సవ్చుద్ది, 
అలాటిసుఖానుభూత్సి ఆ ఉల్లాసం లండన్‌లోగాని, బెర్లిన్‌లోగాని, 
మరెక్కడాగాని లేవు. లండన్‌లోను, న్యూయార్క్‌లోను ద్రవ్యసమృద్ధి, 
బెర్లిన్‌లో విద్యావివేక సమృద్దులు వున్నాయి. నిజమే, కాన్‌ ఎక్కడా 
ఆ (ఫ్రెంచ్‌ భూమి, సర్వాతిశయమైన ఆ (ఫెంచ్‌ (ప్రతిభాతిళయం 
కానరావు. తక్కినచోట్ల ఎంత ధనమైనా వుండనీ, విద్యావివేకా లుండనీ, 
ప్రకృతి సౌందర్యంకూడా వుండనివ్వు, కాని ఆ “మనిషి! లేడు! అద్భుత 
మైన యీ ఫ్రెంచ్‌ స్వభావం - తిరిగి పుట్టటానికి మరణించిన - (ప్రాచీన 
(గ్రీకు స్వభావ అవతారమని చెప్పవచ్చును. వారు సదా ఉల్హాసంతోను, 
ఉత్సాహంతోను నిండి, సామాన్యజీవితంలో దీర్జాలోచనలు చెయ్యక, 
ఒక్కోసారి నిరర్టకంగాకూడా ప్రవర్తిస్తూ, కార్యావసరాల్గొ మాత్రం ఎంతో 
గాంభీర్యంగాను, సద్యఃస్ఫూర్తిని, సుస్రిరతను చూపుతుంటారు. కాని కాస్త 
(ప్రతిరోధానికైనా నిరాశపడటం వారి నైజం. ఐనా వారికి ఆ నైరాశ్యం 
క్షణికమే. కొంచెం సేపట్లో వారి ముఖం నూతనాశాధైర్య విశ్వాసాలతో 
దీపింప నారంభిస్తుంది. 

'ప-రీ? నగర విశ్వవిద్యాలయం యూరప్‌లోని విశ్వవిద్యాలయా 
లన్నింటిలో మేలుబంతి ఐనది. ప్రపంచంలోని వైజ్ఞానిక విద్యాశాలలన్నీ 
(ఫెంచ్‌ వైజ్ఞానిక విద్యాశాల కనుకరణలే. వలసలను (కాలనిస్‌) స్థాపించ 
టాన్ని ప్రథమంలో యితర దేశాలకు నేర్చింది “ప-రీ' నగరమే. 
యుద్ద విద్యలో అన్ని భాషల్లోను ఉపయోగించబడే మాటలు నేటికీ 


84 (ప్రాచ్యం - పాశ్చాత్యం 


సామాన్యంగా (ఫ్రెంచ్‌ మాటలే. (ఫెంచ్‌ రచనల శైలి, ఫక్కీ యూరోపియన్‌ 
భాషలన్నింటిలో అవలంబించబడ్డాయి. విజ్ఞాన శాగస్తాలకు, దార్శనిక 
శా(స్తాలకు, కళలకు “ప-రీ నగరమే గని. (ప్రతి దేశంలోను, (ప్రతి 
విషయంలోను (ఫ్రెంచ్‌ అనుకరణం వుంది - (ఫెంచ్‌వారు నగరవాసులైతే, 
తక్కిన సమస్త జాతులు వారితో పోల్చిచూస్తే గ్రామస్టులైనట్టుగా 
వూహించవచ్చును. విద్యా విషయంలోగాని, _కళావిషయంలోగాని, 
సాంఘీక విషయాల్లోగాని, (ఫెంచ్‌వారు (ప్రారంభించిన దాన్ని జర్మన్లు, 
ఆర్జోయులు, తక్కిన జాతులు - ఏభై అరవై ఐదేళ్ల తర్వాత కూడా 
అనుకరిస్తారు. ఈ (ఫెంచ్‌ నాగరికత స్కాట్‌లండ్‌ చేరింది. స్కాట్‌లండ్‌ 
రాజు ఆంగ్రేయులకు రాజైనప్పుడు, ఆ నాగరికత ఇంగ్రండును ని(ద్రనుండి 
మేల్కొల్సి, అక్కడివారికి కార్యోత్సాహం కలిగించింది; - స్కాట్‌లండ్‌ 
దేశ స్థూవ్ట్‌ రాజవంశం పరిపాలిస్తున్న కాలంలోనే ఇంగ్లండులో రాయల్‌ 
సొసైటీ, యితర వైజ్ఞానిక సంష్టలు నెలకొల్పబడ్డాయి. 

అంతేగాక ఫ్రాన్స్‌ స్వాతంత్ర్యానికి పుట్టినిల్లు. ఇక్కడనుండి - యీ 
'ప-రీ' నగరంనుండి - (ప్రజాబలం అపారమైన కార్యోత్సాహశక్తితో 
బైలుదేరి యూరప్‌ను మూలబంధ సైతంగా వూపేసింది. అప్పుటీ నుండి 
యూరప్‌ ముఖవైఖరే పూర్తిగా మారిపోయి, నవీన యూరప్‌ ఖండం 
జనించింది. లిబర్టీ, ఈక్వాలిటీ, (ఫెటర్నిటీ' అనే మాటలిప్పుడు 
ఫ్రాన్స్‌లో వినిపించటం లేదు; ఆ దేశం యిప్పుడు యితర భావాలను, 
యితర సంకల్ఫ్ళాలను అనుకరిస్తోంది. కాని యూరప్‌లోని యితర 
దేశాల్లో (ఫెంచ్‌ విప్త్రవ మూలశక్తి యిప్పటికీ పనిచేస్తోంది. 

“ప-రీ నగరం లోకానికి కేం[ద్రస్థానమని, ఏ దేశమైనా ఆ నగరంతో 
సంబంధాన్నెంత ఎక్కువగా ఏర్పరచుకొంటుందో, అంత ఎక్కువగా ఆ 
దేశ జాతీయ జీవనాభివృద్ది సమకూడుతుందని యిటీవల ఇంగ్లండ్‌లోని 
ఒక సుప్రసిద్ద విజ్ఞాన శాగస్త్రజ్ఞుడు నాతో అన్నాడు. ఈ మాటలో కొంత 
1. స్వేచ్చ, 2 సమత్వం, 3. సౌభ్రాతృత్వం 


(ప్రాచ్యం - పాశ్సాత్యం 85 


అతిశయోక్తి వుంది కాని, ఎవడైనా లోకానికొక నూత్నభావం 
అందివ్వవలసి వుంటే, దాన్ని వ్యాపింపచెయ్యటానికి “ప-రీ? నగరమే 
అర్హమైన దనటానికి సందేహంలేదు. “ప-రీ' ప్రజల ఆమోదాన్ని పొంద 
గలిగితే యూరప్‌ అంతా ఆ ఆమోదంతో నిస్సంశయంగా ప్రతిధ్వని 
స్తుంది. శిల్పి, చిత్రకారుడు, గాయకుడు, నటుడు - ఏ కళోపాసకుడైనా 
- “ప-రీలో ముందుగా ప్రఖ్యాతి పొందగలిగితే యితర దేశాల 
గౌరవాన్ని ఆమోదాతిశయాన్ని సులభంగా సంపాదించుకొంటాడు. 

మన దేశంలో “ప-రీ? ప్రతికూలపక్షాన్ని గూర్చి మాత్రమే - అది 
ఘోర ప్రదేశవునీ, భూలోక నరకమనీ - వింటాం, ఆల్టోయుళ్లో కొందరి 
కీ అభిప్రాయం వుంది; ఇతర దేశాల్లోని ఐశ్వర్యవంతులు - జీవితంలో 
ఇం(ద్రియ సుఖానుభూతినే పరమసుఖంగా ఎంచేవారు - “పరీ? నగరం 
దుర్నీతికి, ఇం(ద్రియభోగాలకు నిలయమని భావించటం సహజమే. 

కాని పాశ్చాత్యఖండ మహానగరాలు - లండన్‌, బెర్లిన్‌, వియన్నా, 
న్యూయార్క్‌ మొదలైనవి - అన్నింట్లోను యిదే స్థితి నెలకొనివుంది ఒక 
ముఖ్య వ్యత్యాసం మాత్రం వుంది: ఇతర నగరాల్లో ఇం(ద్రియభోగ 
మార్గాలు చప్పనివి, మొరటువి, కాని నాగరికతా నిలయమైన 'ప-రీ'లోని 
సుకుమారభోగాన్ని యితర నగరాల్లోని అసభ్య భోగాలతో పోల్చటం, 
నెమలి నృత్యాన్ని బురదలో పార్ణాడే అడవిపందితో పోల్చటం వంటిది. 

సుఖంగా జీవిస్తూ ఆ సుఖాన్ని అనుభవిస్తుండాలనే లాలస లోకంలో 
ఏ జాతికి లేదు? లేకపోతే, ధనాన్ని ఆర్హించినవారు తక్కిన అన్నిచోట్లను 
వదిలివేసి తక్షణమే 'ప-రికి వెళ్లటం ఎందుకు? రాజులు, చక్రవర్తులు 
మారుపేరుతో “ప-రీ'లో (ప్రచ్చన్నంగా జీవిస్తూ, యీ ఇంద్రియభోగ 
జలావర్తంలో స్నానమాడటాన్ని ఎందుకు సుఖజీవనంగా ఎంచాలి? ఈ 
లాలస అన్ని దేశాల్లోను వుంది. దాని సిద్దికై ఎన్ని కస్టైలైనా పడతారు. ఒకే 
వ్యత్యాసం వుంది. (ఫెంచ్‌ వారు దాన్నొక సమగ్ర విద్యగా చేశారు. భోగాల 
నెలా అనుభవించాలో వారికి తెలుసు. భోగమనే నిచ్చెన పైమెట్టును 
వారెక్కగలిగారు. 


86 (ప్రాచ్యం - పొశ్ళాత్యం 


ఇలా ఐనా, “ప-రీ'లోని అసభ్య నాట్యాల్లో, వేడుకల్ల్‌ ఎక్కువ 
భాగం విదేశీయుల ఆనందం కోసమే; (ఫెంచ్‌వారు ఎంతో జాగగ్రత్తపరులు. 
వారు వ్యర్ధంగా ఎన్నడూ ధనవ్యయం చెయ్యరు. అక్కడున్న భోగాతి 
శయాలు, ఒక్కపూట భోజన ఖర్చే మనిషికి చేటుతెచ్చేటంతటి 
వ్యయాన్నికోరే భోజన హోటళ్ళు, కాఫీ హోటళ్లు ధనికులు, వివేక 
హీనులు ఐన విదేశీయుల కోసమే ఏర్పడ్డాయి. (ఫెంచ్‌వారు ఎంతో 
నాజూకుపరులు; మర్యాద బాగా చూపిస్తారు; వారి (ప్రవర్తన రమ్యం, 
మధురం; ధనాన్ని లాక్కోవటంలో వారు (ప్రవీణులు, అలా చేసినప్పుడు 
తమలోతామే నవ్వుకొంటారు. 

ఇదికాక మరో గమనించతగ్గ విషయంకూడా వుంది. అమెరికన్లలో, 
జర్మన్హలో, ఆరక్షోయుల్లోని సాంఘిక జీవనంలో అన్ని జాతులకు (ప్రవేశం 
వుంది. కాబట్టే విదేశీయుడు దాన్ని కూలంకషంగా గ్రహించటం సులభం. 
కొద్ది రోజుల పరిచయంతో అమెరికన్‌ మనలను తన యింట్లో కొన్నా 
ళ్తుండి వెళ్లమని ఆహ్వానిస్తాడు; జర్మన్‌కూడా అలాగే చేస్తాడు. కొంత దీర 
పరిచయానంతరం ఆరకోయుడూ అలాగే చేస్తాడు. కాని (ఫెంచ్‌వారు అలా 
చెయ్యనే చెయ్యరు. (ఫెంచ్‌వాడు ఎవరినీ - అతడు తనకు ఆప్పస్నహితు 
డైతే తప్పు - తన కుటుంబంతో కలిసి నివసించమని ఆహ్వానించడు. కాని 
విదేశీయుడికి అలాటి అవకాశం లభించి, కుటుంబాన్ని చక్కగా చూసి, 
(గ్రహించటానికి అనువైన సమయం, కాలం దొరికితే, వారిని గూర్చి సామా 
న్యంగా వినే అభిప్రాయానికి కేవలం భిన్నమైన అభిప్రాయం అతడికి కలుగు 
తుంది. కలకత్తాలో నిమ్నవర్గంవారు వుండే (ప్రాంతాన్ని మాత్రం చూసి, 
మన జాతీయ శీలాన్ని గురించి అభిప్రాయాన్ని ఏర్పరచుకొని (ప్రకటించ 
టంలో విదేశీయులు చూపే అవివేకం యిలాటిదే కదా! “ప-రీ? నగర 
విషయంకూడా యిలాటిదే. మన దేశంలో అవివాహిత స్రీలు ఎంత 
జాగ్రత్తగా చూడబడతారో, అంత జాగ్రత్తగానే ఫ్రాన్స్‌లోని అవివాహిత 
స్తీలుకూడా చూడబడతారు; వారు స్వేచ్చగా సమాజంలో కలసిమెలసి 


'సాచ్యం ప్త పాశ్సాత్యం 87 


తిరగటానికికూడా అనుముతింపబడరు; వివాహానంతరమే భర్తతోకూడి 
వారలా చెయ్యవచ్చును. మనలో మాదిరే వారిలోను వైవాహిక ప్రసంగాలు 
తల్లిదండ్రులే జరుపుతారు పెళ్లిళ్ల సందర్భాల్లోను, పూజా సందర్భాల్లోను 
మనం ఎలా నటిజన (ప్రదర్శన లేర్పాటుచేస్తోామో అలాగే, ఉల్లాసవంతులు 
కాబట్టి, వారూ, తమ గొప్పు సాంఘిక కార్యాలేవీ ఆటవెలదుల నాట్య ప్ర 
దర్శనం లేనిది పరిపూర్ణత నొందినట్టు ఎంచరు. పొగమంచు కమ్ముకొని 
మసకగా వుండే దేశంలో నివసించే వారవటంచేత ఆర్టోయులు వ్యాకుల 
స్వభావం వున్నవారు. అందుచేత వారు ముఖం మాడ్చుకొని, ఇశ్తవద్ద 
అలాటి నాట్యాలు ఎంతో అనుచితాలంచారు; కాని నాటకశాలల్లో వాటి 
నాక్షేపించరు. వారి నాట్యాలు మన దృష్టికి అనుచితాలుగా వుండొచ్చును 
గాని, వాటికి అలవాటుపడి వుండటంచేత వారి కవి అనుచి 
తాలుగా కనిపించవని మనం యిక్కడ జ్ఞాపకం వుంచుకోవాలి. నాట్య 
సమయంలో నర్తకి కంఠం, భుజాలు బహిరంగంగా కనిపించే దుస్తులు 
ధరించవచ్చును. అది అన్లుచితంగా ఎంచబడదు ఆర్జోయులు, అమెరి 
కన్గు ఆ నాట్యాలకు నిరాక్షేపంగా వెళ్లి, చూస్తారు, కాని ఇళ్లకు వెళ్లాక (ఫెంచ్‌ 
ఆచారాలను ఖండించటాన్ని మానుకోకపోవచ్చును. 

అంతేగాక (స్త్రీల సౌశీల్యాన్ని గురించిన భావాలన్నిచోట్ల ఒక్కటే ఆ 
వారు దాన్నుండి తొలగటం అపాయకరం. కాని పురుషుల విషయంలో 
అదంత ముఖ్యంకాదు. ఈ విషయంలో (ఫెంచ్‌ పురుషుడు అంత గట్టి 
పట్టు పట్టుడు. విదేశీయ ధనికుడి మాదిరి అతడూ యితరుల పరా 
మర్శలను లక్యపెట్టుడు. మొత్తంమీద యూరప్‌ పురుషుల్లో అధికభాగం 
కొంచెంపాటి నీతి(భ్రంశాన్ని అంతతప్పుగా ఎంచరు. పాశ్చాత్య ఖండాల్లో 
అవివాహిత పురుషుల విషయంకూడా యింతే. తరుణ వయస్కులైన 
ఐద్యార్జుల తల్లీదం(డ్రులు ఆ యువకులు స్త్రీలతో మెలగటానికి 
సిగ్గుపడటం కొంత లోపంగానే గణిస్తారు. అందువల్ల వారికి ఆడంగితనం 
అబ్బుతుందని వారి భయం. పాశ్చాత్యదేశాల్లో మనుషులకు ముఖ్యంగా 


88 (ప్రాచ్యం - పాశ్ళాత్యం 


వుండాల్సిన సుగుణాల్లో (్రేష్టతమమైంది - ధైర్యం. వారి వర్య్యూ 
(సుశీలత)ు అనే మాట, మన “వీరత్వ మనే మాట ఒక్కటే (అభి 
న్నాలు). వర్ఫ్యూ శబ్దపు వ్యుత్సత్యర్థాన్ని చూసి, వారు మానవుడిలో దేన్ని 
యోగ్యగుణంగా ఎంచుతారో చూడండి. వారు స్త్రీలకు సౌశీల్యమే ( ప్రాతి 
(వత్యమే) ముఖ్యమతధర్మంగా భావిస్తారనటానికి సంశయంలేదు. ఒక 
పురుషుడు అనేకమందిభార్యలను వివాహం చేసుకోవటం, ఒక (స్త్రీ ఏక 
కాలంలో అనేకమంది భర్తలను కలిగివుండటమంత సాంఘిక హానికరం 
కాదు - యీ రెండో దానివల్ల జాతి క్రమంగా క్షీణిస్తుంది. కాబట్టి (స్త్రీల 
సౌఖ్యానికి హానిరాకుండేట్టు అన్ని దేశాల్ల్ళోను ఎంతో జాగ్రత్త వహిస్తుం 
టారు. (స్త్రీల సౌశీల్య సంరక్షణ విషయంలో ప్రతి సమాజం చేసే 
(ప్రయత్నాలకు మూలమై (ప్రకృతి సంకల్పం కనిపిస్తోంది. జనసంఖ్యను 
అభివృద్ది పరచటం ప్రకృతికి సహజం. ఆ సహజ స్థితికి స్రీజన సౌశీల్యం 
సహాయకారి. కాబట్టి పురుషుల శీలనైర్మల్య విషయంలోకంటేె స్త్రీల శీల 
నైర్మల్య విషయంలోనే ఎక్కువ ఆతురత చూపటంలో (ప్రతి సమాజం 
(ప్రకృతి సంకల్పాన్నే నెరవేరుస్తోంది. 

(ప్రతి జాతి జీవితానికి ఒక నైతికలక్యం వుందని, ఆ జాతి 
ఆచారాలు, ప్రవర్తనలు, ఆ లక్యాన్నిబట్టే విచారించి వాటి మంచిచెడ్డలు 
న్నిర్ణయించవలసి వుంటుందని, మీ మనస్సుల కెక్కించటం కోసమే యీ 
విషయాలను గురించి ప్రసంగించాను. పాశ్చాత్యులను మనం వారి కళ్లతోనే 
చూడాలి; వారిని మన కళ్లతో చూడటం, మనలను వాళ్లు తమ కళ్లతో 
చూడటం - రెండూ తప్పే. వారి జీవిత లక్ష్యం, మన జీవిత లత్యం 
ప్రత్యక్ష విరుద్దాలు. సంస్కృతంలో విద్యార్థి పేరైన “(బ్రహ్మచారి' శబ్దం 
'కామజిత్‌' అనే సంస్కృత పదానికి పర్యాయపదం. మన జీవిత 
పరమార్థం మోక్షం; అది బ్రహ్మచర్యం (లేక, పరిపూర్ణ కామ నిగ్రహం) 
లేకుండా ఎలా సాధించవచ్చును? కాబట్టి అది విద్యార్థి దశలోని మన 

1 పూర్తి ఇంద్రియనిగ్రహం వున్నవాడు 


ప్రాచ్యం - పాశ్ళాత్యం 89 


బాలురకు, యువకులకు అవశ్యానుసరణీయంగా విధించబడింది. 
పాశ్చాత్య జీవిత లక్ష్యం భోగం, సుఖానుభూతి; కాబట్టి మనకు మాదిరి 
వారికి కఠోర బ్రహ్మచర్యం పాటించటం అంత ముఖ్యంకాదు. 

ఇప్పుడు మళ్లీ “ప-రీ' విషయానికి వద్దాం. ఆధునిక 'పహరీ 
నగరానికి సాటివచ్చే నగరమేదీ (ప్రపంచంలో లేదు దాని పూర్వ స్థితికి, 
దాని (ప్రస్తుత స్థితికి సంబంధమే లేదు. అప్పుడది కాశీలో వంగదేశీయు 
లుండే (ప్రాంతం మాదిరి - వంకరటింకరలైన సందు గొందులు, వీథులు; 
అక్కడక్కడ సందుమీదుగా నిలిపిన కమానులచే ఒకటిగా చేర్చబడిన 
యిళ్లు, గోడల పక్కన బావులు - యిలాటి స్థితి వుండేది. చివరి 
(ప్రదర్శనంలో ప్రాచీన “ప-రీ? నగర (ప్రతిరూప మొకటి చూపబడింది. 
కాని ఆ “ప-రీ యిప్పుడు - క్రమ పరిణామాలవల్ల - పూర్తిగా అదృళ్య 
మైంది; ఇక్కడ జరిగిన యుద్దాలు, విప్లవాలు ప్రతిపర్యాయం నగరంలో 
ఏదో ఒక (ప్రాంతాన్ని ధ్వంసం చేసి, అక్కడ సర్వాన్ని నేలమట్టం 
గావించాయి. తిరిగి యిప్పుడు వాటి స్థానంలో ఆధునిక “ప-రీ? నగరం 
- మరింత నిర్మలమై, విస్తృతమై - ఉద్భవించింది 

ఆధునిక 'ప-రీ నగరం చాలవరకు, మూడవ నెపోలియన్‌ సృష్టి 
పూర్వ (ప్రభుత్వ పతనకాలంలో ప్రారంభమైన నగర పరిణామాన్నతడు 
పూర్తిగావించాడు. (ఫెంచ్‌ విప్టవానికి పూర్వంవున్న నిరంకుశ ప్రభువులచే 
(ఫెంచ్‌ (ప్రజలెలా హింసించబడింది (ఫ్రాన్స్‌ చరిత్ర తెలిసిన విద్యార్ధికి 
జ్ఞాపకం చేయాల్సిన అవసరంలేదు. మూడవ నెపోలియన్‌ కేవలం 
ఆయుధ బలంతోనే, రక్తంలో నడిచి, చక్రవర్తిగా (ప్రకటించుకొన్నాడు 
మొదటి (ఫ్రెంచ్‌ విస్తవకాలంనుండి (ఫెంచ్‌వారు ఎప్పుడూ చపలచిత్తులై 
సామ్రాజ్యానికి భయకారణులై వుండిరి అందుచేత చక్రవర్తి - (ప్రాచీన 
“ప-రీ'లోని జ్ఞాపక చిహ్నాల నలొగేవుంచి -, (ప్రజలు తృప్తిపడ్డవారై వుండ 
టంకోసం - ఎప్పుడూ అఫ్టిరబద్దులై వుండే 'ప-రీ' జనాన్ని కార్య 
నిమగ్నులను చేసి ఆనందింప చెయ్యటంకోసం, అద్భుతాలైన రాచ 


90 (ప్రాచ్యం - పొశాత్యం 


బాటలను, అడ్డకట్టులను, సింహద్వారాలను, నాటకశాలలను, యింకా 
అనేకాలైన శిల్ప నిర్మాణాలను కొత్తగా కట్టించసాగాడు. ఒక దిక్కునుండి 
మరో దిక్కుకు వెళ్లే తిన్నని, విశాలమైన రాచబాటలు నగరమంతా 
నిర్మించబడ్డాయి, ఇవన్నీకాక, దుర్గప్రాకారపంక్తి నొకటి కట్టించి, నగర 
వైశాల్యం రెండింతలు చేయించాడు. వృకసంక్తి శోభితాలైన విశాలమైన 
వీథులకు, డాన్‌టాన్ల్‌ మొదలైన ప్రాంతాల్లోని చక్కని గృహాలకు యిదే 
మూలం. (ప్రపంచంలో అద్వితీయమైన షామ్స్‌ ఎలిజౌ అనబడే శృంగార 
వనంలోని వృక్షపంక్తికి మధ్యనుండే విహారవీధికూడా అప్పుడే పునర్ని 
ర్మింపబడింది. ఈ విహారవీథి అత్యంత విశాలమైంది; దీని మధ్య(ప్రదేశం 
పొడవునా, యిరుపక్కల తోటలు వెయ్యబడ్డాయి. ఒక (ప్రాంతంలో అది 
వర్తులాక్సతి దాల్చి నగరముఖమై, కాన్‌కార్డ్‌ అనబడే పేర నగర పశ్చిమ 
భాగంలో వుంది. ఈ కాన్‌కార్డ్‌ చుట్టూ (ఫ్రాన్స్‌లోని ఎనిమిది ముఖ్య 
పట్టణాల ప్రత్యామ్నాయాలైన ఎనిమిది (స్తీ విగ్రహాలున్నాయి. ఈ విగ్ర 
హాల్లో ఒకటి సస్రైస్‌బర్ల్‌ జిల్లాను సూచిస్తుంది. ఈ జిల్లాను 1872 వ సం. 
యుద్ధానంతరం జర్మన్లు (ఫెంచివారినుండ లాక్కొాన్నారు. ఈ నష్ట్రంవల్ల 
కలిగిన బాధను (ఫెంచ్‌వారు మరువలేక, అమృతాత్మ స్మృతిచిహ్నం 
అనేట్టుగా ఆ వి(గ్రహాన్ని యిప్పటికీ పువ్వులతో, పువ్వులమాలలతో కప్పి 
వుంచుతారు." మానవులు మరణించిన తమ బంధువుల సమాధులపై 
పువ్వుల మాలలు వుంచేరీతిలో, వా రా విగ్రహంమీద అప్పుడప్పుడు 
పువ్వుల మాలలుంచుతారు. 

ఢిల్లీలోని “చాంద్నీచౌక్‌ పూర్వ మొకప్పుడు యీ కాన్‌కార్డ్‌ను పోలి 
వుండొచ్చునని నాకు తోస్తోంది. విజయస్తంభాలు, జయసూచక ధనురా 
కృతులు, శిల్పకళా (ప్రదర్శకాలైన బ్రహ్మాండమైన (స్తీ పురుషుల విగ్రహాలు, 
సింహాది రూపాలు, ఆ స్ట్రాస్‌ డెల కాన్‌కార్డ్‌కు అక్కడక్కడ ఆలంకారికాలై 
శోభిల్లుతున్నాయి 
1 ఇది 1914 సం మొదటి ప్రపంచ యుద్దానికి ముందు వ్రాయబడింది. 


(ప్రాచ్యం - పాశ్తాత్యం 91 


(టోజన్స్‌ స్తంభాన్ని పోలిన ఒక అతిపెద్ద విజయస్తంభం - 'గన్‌ 
మెటల్‌ అనే మిశ్రలోహంతో (1,200 ఫిరంగులను కరిగించటంచే ఏర్పడ్డ 
మిశ్రలోహంతొ) తయారుచెయ్యబడింది - వాన్‌డోమ్‌లో వీరాగ్రేసరుడైన 
మొదటి నెపోలియన్‌ స్కృతి చిహ్నంగా నిర్మించబడింది; ఆ స్తంభం పక్క 
లలో ఆ చక్రవర్తి పరిపాలనాకాలపు విజయాలు చెక్కబడ్డాయి, పైభాగంలో 
నెపోలియన్‌ బోనపార్టీ విగ్రహం వుంది. పిదప రాజకీయ కారాగారంగా 
ఉపయో గించబడ్డ 'బస్టిలో అనే ప్రాచీన దుర్గంలో - 1830 వ సం. జూలై 
నెల విప్లవ సృతిచిహ్నమైన “జూలై స్తంభం” వుంది. చక్రవర్తి కోపానికి 
గురైనవారు యీ చెరసాలలో బంధింపబడేవారు. ఆ కాలంలో విచారణేదీ 
జరపకుండానే రాజు ప్రభుముద్రాంకితమైన లెట్టుర్‌ ద కషె అనే అధికార 
పత్రాన్ని (వారంట్‌) జారీ చేసేవాడు తక్షణమే ఆ నిర్భాగ్యుడు - దేశో 
పకార్యాలేమి చేశాడోకూడా విచారించకుండానే, రాజు కోపానికి గురవ 
టానికి అతడేంచేశాడో అనికూడా ప్రశ్నించకుండానే, య్లబాప్టిల్‌లోకి 
(తోసెయ్యబడతాడు రాజుల ప్రియురాళ్ల కెవరిమీదైనా కోపంవస్తే, వారు 
రాజునడిగి ఒక “లెటర్‌ ద కషె అతడిమీద (ప్రయోగించవచ్చును; ఆ 
నిర్భాగ్యుడు తక్షణమే బాస్ట్రిల్‌లోకి నెట్టివెయ్యబడతాడు ఇందులో 
బంధింపబడ్డ నిర్భాగ్యుల్లో ఏ కొద్దిమందో విడుదలై వుంటారు తరువాత 
యిలాంటి హింసాచరణాన్ని, (కౌర్యాన్ని సహించక దేశమంతా ఒకటై తిరు 
గుబాటు చేసింది “(ప్రతి మానవుడు స్వతంత్రుడు, అంతా సమానులే, 
ఎవ్వరూ అధికులుకారు, అధములూ కారు”' అని నినాదంచేస్తూ, “ప-రీ? 
ప్రజలు ఉద్రేకోన్మత్తులై రాజును, రాణిని పట్టుకొని, వారిమీద పడ్డారు. 
ఆ మూక చేసిన మొదటి పని యిది మనిషి తోడి మనిషిపై చూపించే 
క్రార్యాధిక్య చిహ్నమైన ఆ బాస్టిల్‌ను నేలమట్టం చేసి, అక్కడ నృత్యం 
చేస్తూ, పాటలు పాడుతూ, విందు లారగిస్తూ, ఆ రాత్రంతా గడిపారు 
రాజు తప్పించుకోవాలని (ప్రయత్నించాడు. కాని (ప్రజలతణ్ణి పట్టుకో 
గలిగారు. అంతేగాక ఆస్ట్రియా చక్రవర్తి ఐన అతడి మామ, అతడి సహాయ 


92 (ప్రాచ్యం - పాశ్రాత్యం 


నిమిత్తం సైన్యాన్ని పంపుతున్నాడనే వార్త విని, కోపోద్రేకులై, రాజూ 
రాణులను చంపేశారు. అప్పుడు ఫ్రెంచ్‌ జాతి స్వాతంత్ర్య సర్వసమత్వ 
నామాలతో ఉన్నతమైంది - (ఫ్రాన్స్‌లో ప్రజాప్రభుత్వం ( రిపబ్లిక్‌) 
ఏర్పడింది. ఉన్నతులుగా పరిగణింపబడేవారిలో దొరికినవారినీ వారు 
చంపేశారు; ఆ “ఉన్నతుల్గో' అనేకులు తమ బిరుదులను, పదవిని 
విసర్టించి ప్రజాసామాన్యంవైపు చేరారు. ఇంతేకాక (ఫెంచ్‌ ప్రజలు (ప్రపం 
చంలోని సమస్త జాతులకు “'ని(ద్ర మేల్కోండి, రాజు లందరూ (ప్రజా 
కంటకులు, వారి నందర్నీ పరిమార్చండి, ప్రతి వ్యక్తికీ స్వాతంత్ర్యం, 
సమానాధికారాలు కలగాలి!” అంటూ ప్రబోధించారు. అప్పుడు యూర 
ప్‌లోని రాజులంతా యీ అగ్ని తమ దేశాల్గోకి వ్యాపించి తమ సింహాస 
నాలను ద్యర్రం చేస్తుందనే భయంతో వణికిపోతూ, దాన్ని చల్లార్చటానికి 
కృతనిశ్ళ్చయులై, అన్ని వైపులనుండి ప్రాన్స్‌ మీద పడ్డారు. రెండోవైపు (ధ్రైంచ్‌ 
ప్రజాప్రభుత్వ నాయకులు ““లాప(త్రి ఆడాన్హే - పితృదెశానికి అపాయం 
వాటిల్లింది (ప్రతివారూ రండి” అని చాటింపు వేశారు ఈ చాటింపు 
దావానలంలా (ఫ్రాన్స్‌లో వ్యాపించింది నిరుపేదలైన (ఫెంచ్‌ ప్రజలు - 
పడుచువారు, వృద్దులు; పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదలు, 
ఉన్నతులు, నిమ్నులు - గుంపులుకూడి, చీలిక పేలిక గుడ్డలు దాల్చి: ఉత్త 
కాళ్లతో, అమితమైన ఆ చలిలో, అర్జాకలితో, భుజాలమీద తుపాకులు 
పెట్టుకొని - ధైర్యోత్సాహ ముద్రీపకమైన ఫ్రాన్స్‌ జాతీయగీతాన్ని - లామా 
ర్పెయ్యేస్‌ పేరున్న సమరగీతాన్ని పాడుకుంటూ బయక్లీరారు - “పరి 
(త్రాణాయ వినాశాయ చ దుష్మృతామ్‌'' - దుష్టులను నాశనం చెయ్య 
టానికి - తమ గృహాలను రక్షించుకోవటానికి - ఏకమై మోహరించిన 
అఖిల యూరప్‌ దేశాల సైన్య మహా సందోహాన్ని ధీరతతో ఎదు 
ర్కొన్నారు యూరప్‌ ఖండమంతా ఏకమైనా, (ఫ్రెంచ్‌ సైన్యధాటికి 
నిలబడలేకపోయింది (ఫ్రెంచ్‌ సైన్య ముఖంలో అగ్రేసరుడై, ఒక మహా 
వీరుడు - తన వేలు కదల్చిన మాత్రాన్నే ప్రపంచమంతా వణకింపచేసే 


(ప్రాచ్యం - వొశ్ళాత్యం 93 


మహావీరుడు - నిలబడి వున్నాడు అతడే నెపోలియన్‌ ఖడ్గధారతోను, 
బాకుమొనతోను అతడు “స్వాతం|(త్ర్యం, సమానత్వం, సౌభాథత్రం'” అనే 
భావాన్ని యూరప్‌ “అస్టీమజ్ఞాం' తరాల్లోకి ఎక్కించాడు ఇలా (తివర్ల 
పతాక - కోక్కార్డ్‌ పేరుగలది - యొక్క విజయం సాధించబడింది తరు 
వాత నెపోలియన్‌ ఫ్రాన్స్‌ చక్రవర్తె, (ఫైంచ్‌ సామ్రాజ్యాన్ని సంఘటితం 
చేశాడు. 
తన తరువాత సింహాసనాన్ని అధిష్టించే వారసుడు తన భార్య జోస 
ఫీన్‌కు జన్మించనందువల్ల - కష్టసుఖాల్లో తనకు సమభాగినిగా, తన భాగ్య 
మ. వుండి - తనను అద్నష్టమార్గంలో నడిపించిన ఆ భార్యను విడి 
చిపెట్టి, ఆస్ట్రియా చక్రవర్తి కుమార్తెను వివాహం చేసుకున్నాడు కాని 
జోసఫీన్‌ను విడిచిపెట్టగానే అతని అదృష్టచ[క్రం ప్రతికూలంగా తిరిగింది. 
అతడి సైన్యం రష్యన్‌ దండయాత్రలో మంచులోను, మంచుగడ్డల్లోను 
చిక్కి నశించింది యూరీవారు యీ అవకాశాన్ని అదునుగా చేసుకొని 
అతలబ్ష బలవంతంగా సింహాసన విసక్తనకు అంగీకరించేటట్టు, దేశ 
బహిష్కూతుడై ఒక ద్వీపంలో నివసించేటట్టు చేసి, పూర్వపు రాజ 
వంశంలో ఒకక్ణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టారు. ఆ వ్యధిత సింహ 
రాజం ఆ ద్వీపంనుండి తప్పించుకొని (ఫ్రాన్సుకు తిరిగి వచ్చాడు (ఫ్రాన్స్‌ 
దేశమంతా అతడికి ఘనస్వాగతం పలికి, అతడి పతాకం కిందికి చేరింది 
దేశ పరిపాలన చేసూన్న రాజు పారిపోయాడు కాని నెపోలియన్‌ను విడిచి 
పెట్టిన అదృష్టదేవత ప్టిరంగా అతక్ణి వరించలేదు యూరప్‌ ఖండమంతా 
ఒకటిగా ఏకమై అతళ్ల వాటర్లూ వద్ద ఓడించింది నెపోలియన్‌ ఒక ఆంగ్ర 
యుద్దనౌక నెక్కి వారికి లొంగిపోయాడు, ఆంగ్రేయు లతళణ్లి దేశ 
బహిష్కూుతుళ్లి "చేసి, సెయింట్‌ హౌలీనా అనే సుదూర ద్వీపంలో 
యావజ్జీవ ఖైదీగా వుంచారు పూర్వ రాజవంశంలోని వాణ్ణాకణ్ణి తిరిగి 
సింహాసనం మీద కూర్చోబెట్టారు కాని తరువాతి కాలంలో (ఫెంచ్‌వారు 
ఆ పూర్వ రాజ్యవిధానంపట్ట అసంతృప్తి పొంది, తిరుగుబాటు చేసి, 


P6é* 


94 ప్రాచ్యం - పొశ్ళాత్యం 


రాజును రాజకుటుంబాన్ని తరిమివేసి, (ప్రజా(ప్రభుత్వాన్ని తిరిగి 
నెలకొల్పారు. మహనీయుడైన నెపోలియన్‌ సమీప బంధువొకడు కాల 
క్రమంలో (ప్రజా(పియుడై, కుట్రపన్ని తనను చక్రవర్తిగా (ప్రకటించు 
కొన్నాడు. అతడే మూడవ నెపోలియన్‌ కొంతకాలంపాటు అతడి 
పరిపాలన ఎంతో శక్తివంతమై వుండినది; కాని జర్మన్‌లతో జరిగిన పోరా 
టంలో ఓడిపోయి అతడు రాజ్య భ్రష్టుడైనందువల్ల ఫ్రాన్స్‌ మళ్లా [ప్రజా 
పాలిత దేశమయింది. నేటిదాకా అది(ప్రజాపరిపాలన కిందే నిలిచివుంది 

హిందూదేశ వివిధ దర్శనాలకు మూలమైన పరిణామ సిద్దాంతం 
యిప్పుడు యూరప్‌ దేశాల భౌతికశాస్తాల్టోకి ఎక్కింది హిందూదేశం 
తప్పు తక్కిన అన్నిదేశ మతాలు యీ జగత్సమప్టి పరస్పర సంబంధంలేని 
(ప్రత్యేక భాగాల కలయిక అని సిద్దాంతీకరించాయి, “దేవుడు, (ప్రకృతి, 
మానవుడు - యీ మూడు తమంతట తామే - ఒకదానితో మరోదానికి 
కలయిక లేక - వేర్వేరుగా నిలిచి వున్నాయి; అలాగే మృగాలు, పక్షులు, 
కీటకాలు, వృక్షాలు, భూమి, రాళ్లు, లోహాలు మొదలైనవన్నీ పరస్పర 
భిన్నాలు. దేవుడు మొదటినుండి వాటిని వేరుగానే సృష్టించాడు ” 

నానాత్వంలో ఏకత్వాన్ని - పరస్పర భిన్నాలుగా మనకు కనిపించే 
వస్తువులు నిజానికి ఒకటే అని కనుక్కోవటమే - “జ్ఞానం కర్తవ్యం. 
మానవుడు యీ ఐక్యాన్ని కనుక్కొనే సంబంధ విశేషాన్ని “నియమ” 
మంటారు ఇదె ప్రకృతి “నియమం ' 

మన చదువు, బుద్ది, ఆలోచన. యివన్నీ పారమార్దికాలని, యివన్నీ 
ఆస్తిక ధర్మంలో రూపొంది కనిపిస్తాయని యిప్పుటికే చెప్పివున్నాను. 
పాశ్చాత్యదేశాల్లో అవి బాహ్యవస్తువుల్లో అంటే భౌతిక, సాంఘిక రంగాల్లో 
కనిపిస్తాయి. ప్రాచీన భారతతత్త్ర విచారపరులు ఆ భిన్నతాభావం (ప్రమాద 
జనితమని, వృళ్షాలకు, పాదలకు, జంతువులకు, మానవులకు, దేవత 
లకు, ఈశ్వరుడికి సైతం - యీ (ప్రత్యేక వస్తువు లన్నిటికి - పరస్పర 
సంబంధం వుందని, ఆ సంబంధం సమస్త ప్రపంచాన్ని ఆవరించి వుండే 


(ప్రాచ్యం = పాశ్తాత్యం 95 


ఐక్యమనీ క్రమ(క్రమంగా కనుక్కొన్నారు, అద్వైతి యీ విచారంలో 
పరమావధి చేరి, యీ సమస్తం ఆ “ఒక్కని' అభివ్యక్త రూపాలే అని 
(ప్రకటించాడు యధథార్హ భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం ఒక్కటే, 
ఆ “ఒక్కని” పేరు బ్రహ్మం భిన్నత్వం కనిపించటం (భమ - దాన్ని 
మాయ, అవిద్య, అజ్ఞానం అంటారు ఇదే జ్ఞానానికి పరమావధి 

ఈ విషయం యీనాడు హీందూదేశానికి బైట ఎవరిచేతా 
గ్రహించకపోతే - హిందూదేశాన్ని మనం యిప్పుడు విచారణలోకి తీసు 
కోవటం లేదు - అతణ్ణి వ్యుత్సన్నుడని ఎలా గణిస్తాం? పాశ్చాత్య దేశాల్లోని 
వ్యుత్సన్ను లనేకులు తమ మార్గాన్నే - భౌతికశాస్త్రం ద్వారానే - యీ 
సత్యాన్ని ప్రస్తుతం కనుక్కొంటున్నారు కాని ఆ 'ఏకి వస్తువు అనేకంగా 
ఎలా అయిందో - మనకు తెలియదు, వారికీ తెలియదు మనంకూడా 
యీ సమస్యకు - మన గ్రహణశక్తి పరిమితం కనుక అది మనం కను 
క్కీలేమని - జవాబిచ్చాం కాని ఆ ఏకైక వస్తువు పొందిన మార్పులు, 
అది ధరిస్తూన్న జాతిభేదాలు, వ్యక్తిత్వాలు - ఎలా గ్రహించగలం. ఈ 
విచారాన్నే విజ్ఞానశా(స్త విచార (సైన్స్‌) మంటారు. 

ఇలా పాశ్చాత్యదేశాల్లో సామాన్యంగా అంతా పరిణామవాదులైనారు. 
చిన్న జంతువులు క్రమపరిణామం పొంది, అంతకంటె పెద్దవయేటట్లు, 
పెద్ద జంతువులు ఒక్కోసారి హీనగణములై, చిన్నవిగాను, బలహీనంగాను 
మారి కాలక్రమంలో నశించేటట్లే, మానవుడుకూడా వున్నట్టుండి 
నాగరికుడై జన్మించడు; ఈ రోజుల్లో దీని విరుద్దమైన వాదాన్ని పాశ్చాత్య 
దేశ తత్త్వవిచార పరులెవ్వరూ విశ్వసించరు తమ పూర్వులు యిటీవలే 
- కొన్ని శతాబ్దాల కిందనే - మృగ(ప్రాయులై వుండి, యీ స్వల్పకాలంలోనే 
యింత అధికతర పరిణామం పొందారనటానికున్న నిదర్శనాలే దీనికి 
ముఖ్య కారణం. కాబట్టి మానవులంతా అనాగరిక స్టితినుండ (క్రమపరి 
ణామం పొంది వుండాలని, యిప్పటికీ పరిణామం పొందుతున్నారని 
వారంటారు. 


96 (ప్రాచ్యం - పాశ్ళాత్యం 


ఆదిమదశలో మానవులు కొయ్య పనిముట్టుతోను, రాతి పని 
ముట్లతోను తమ పనులను జరుపుకొంటూ వచ్చారు వారు చర్మాలు, 
ఆకులు ధరించేవారు. కొండగుహల్లోను, పక్షి గూళ్లమాదిరి నిర్మించిన 
పర్దకుటీరాల్లోను నివసించేవారు ఇలా వారు ఎలాగో కాలం వెళ్లదీసీవారు. 
భూమి తవ్వకాల్లో అన్ని దేశాల్లోను యిందుకు నిదర్శనాలు 
లభిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆదిమానవులు యిప్పటికీ వున్నారు. 
కాలక్రమంలో మానవులు సత్తు, రాగి మొదలైన సున్నిత లోహాలను ఉప 
యోగించటాన్ని, వాటిని కరిగించి మిశ్రమపరచి, పరికరాలు, ఆయు 
ధాలు చెయ్యటం నేర్చుకొన్నారు. ప్రాచీన (గ్రీకులు, బాబిలోని 
యన్లు, ఈజిష్టియన్లు - చాలవరకు నాగరికులై, పుస్తకాలు రచించి, వెండి, 
బంగారాల నుపయోగించాకకూడా చాలకాలం వరకూ ఇనుము నుపయో 
గించటం ఎరుగకున్నారు. ఆ కాలంలో మెక్సికో దేశస్థులు, పెరూదేశీ 
యులు, అమెరికా ఖండంలోని మాయను మొదలైన ఆదిమజాతులు, 
కొంతవరకు నాగరికత పొంది, పెద్ద దేవాలయాలు నిర్మించారు. వారిలో 
వెండి, బంగారాల వాడకం సర్వసాధారణంగా వుండేది. వారి వెండి, 
బంగారాల నాశించి స్పెయిన్‌ దేశస్టులు వారిని పరిమార్చారు గదా! కాని 
వారు యీ వస్తువుల నన్నింటిని ఎంతోకష్టపడి చెకుముకి రాతి పనిముట్టు 
నుపయోగించి చేస్తూ వచ్చారు, - వారికి ఇనుము అనే పేరుకూడా 
తెలియదు. 

ఆదిమదశలో మానవుడు ధనుర్భాణ ప్రయోగంతోనో, వలలు 
పన్నో, మృగాలను, చేపలను చంపి వాటిని తిని జీవించేవాడు. కాల(క్ర 
మంలో అతడు భూమి దున్నటం, పశువులు కాయటం నేర్చాడు. అడవి 
మృగాలను మచ్చిక చేసుకొని, పెంచి, వాటిచేత పనిచేయించాడు; లేక 
వాటిని పెంచి, అవసరమైనప్పుడు తినేవాడు; ఆవు, గుర్రం, పంది, 
ఏనుగు, ఒంటె గొర్రె, కోళ్ళు, పక్షులు, యితర జంతువులు మచ్చిక చేసు 
కోబడ్డాయి వీటిలో కుక్క మనిషికి ప్రధమ మిత్రుడు 


(ప్రాచ్యం - పాశ్ళాత్యం 97 


ఇలా కాలక్రమాన భూమి దున్నటం ప్రారంభమైంది. పండ్లు, 
మూలాలు, మొక్కలు, కూరగాయలు, మానవు డిప్పుడు తినే ధాన్య 
జాతులు ఇవి తమంతట తామే పుట్టి పెరుగుతూన్న కాలంలో వున్న 
స్టితి కిప్పుడు కేవల భిన్నాలుగా వున్నాయి. మానవ పరిశ్రమవల్హా, 
వ్యవసాయంవల్లా, సహజస్టితి నాటి ఫలాలు పెద్దవై రుచికరాలయ్యాయి. 
అడవిగడ్డి క్రమమైన వరి అయింది. (ప్రకృతి సహజ గతిచేతనే ఎన్నో 
మార్పులు కలుగుతున్న వనటం నిస్సంశయం కాలంలోను, 
పరిసరాల్లోను కలిగే మార్పులవల్ల, యితర కారణాలవల్ల, (ప్రకృతిలో కొత్త 
జాతి చెట్టు, మొక్కలు, పక్షులు, మృగాలు ఎల్లప్పుడూ సృ్పస్టించబడు 
తుంటాయి. ఇలా, మానవజాతి సృష్టించబడటానికి పూర్వం చెట్లను, 
మొక్కలను, యితర జంతువులను కొంచెం కొంచెంగా, నెమ్మది నెమ్మ 
దిగా, (ప్రకృతి మార్చసాగింది, కాని మానవుడు లోకంలో ప్రవేశించాక, 
అతడు మార్పులను అతిత్వరగా చెయ్యసాగాడు - ఒక దేశపు జంతు 
జాతులను, ఉదిజ్ఞజాతులను మరో దేశంలో (ప్రవేశపెట్టి, భిన్నజాతి 
కలయికతో, అంట్టుతొక్కటంచేతా, అనేక విధాలైన కొత్త జాతి మొక్కల, 
జంతువుల ఉత్పత్తికి అతడు కారకుడయ్యాడు. 

ఆదిమదశలో వివాహాలు లేవు కాని కాలక్రమంలో వైవాహిక సంబం 
ధాలు మొదలయ్యాయి (ప్రథమంలో అన్ని బాతుల్లో, వివాహ సంబంధం 
తల్లిమీద ఆధారపడి వుండేది. తండ్రి విషయంలో అంత సుస్థిరత వుండే 
దికాదు. పిల్లల పేర్లు తల్లినిబట్టే పెట్టేవారు పిల్లలను పెంచవలసినవారు 
స్త్రీలు కాబట్టి ద్రవ్యమంతా వారిచేతుల్లోనే వుండేది కాలక్రమంలో (ద్రవ్యం 
- (స్తీజన సమేతంగా - పురుషుల వశమయింది. పురుషు డిలా అనేవాడు 
“ఈ (ద్రవ్యమంతా, యీ ధాన్యమంతా నాది. నేను వీటిని పొలంలో 
పండించో, దోచో, యితర విధాల్లోనో సంపాదించాను ఎవరైనా నా 
హక్కును ఒప్పుకోక వివాదమాడి, అందులో భాగం కోరితే, వాడితో 
యుద్దం చేస్తాను '” ఆధునిక వైవాహికాచారానికి యిదే మూలం 


98 (ప్రాచ్యం - పాశ్చాత్యం 


పురుషునికి బానిసలు, గృహోపకరణాలు ఎలా స్వంతమైన ఆస్తిగా 
వున్నాయో గ్త్రీలుకూడా అలాగే ఆస్తిగా ఏర్పడ్డారు ఒక తెగకు చెందిన 
పురుషులు మరో తెగ స్త్రీలను పెళ్టాడటం ప్రాచీనాచారం, అదికూడా 
స్త్రీలను బలాత్కారంగా లాక్కొనివెళ్లే కాలక్రమంలో సెళ్లికుమూర్తెను 
బలాత్కారంగా లాక్కొనివెళ్లే వాడుక పోయి, యిరుపక్షాలవారి సమ్మ 
తంతో వివాహాలు జరగటం ప్రారంభమయ్యాయి. కాని మారిపోయిన 
ఆచారాలన్నిటీకి కొద్దిపాటి జాడలు నిలిచి వుంటాయి. ఇప్పటికీ (ప్రతి 
దేశంలోనూ అలాటి సమయాల్లో పెళ్లికొడుకుపై దౌర్హన్యంగా పడినట్టు 
అభినయించటం వాడుకలో వుంది. వంగదేశంలోను, యూరప్‌లోను, 
పెళ్లికొడుకుమీద పిడికిళ్లతో బియ్యాన్ని విసిరి చల్చుతారు. ఉత్తర హిందూ 
స్థానంలో పెళ్లికుమార్తె పక్షంవారు పెళ్లికొడుకు పక్షంవారిని దుర్భాషలాడి 
నిందిస్తారు. 

సమాజం రూపుదాల్చసాగింది. ఒక్కొక్క దేశంలో అది ఒక్కో 
విధంగా ఏర్పడింది. సముద్ర తీరవాసులు చాలవరకు సముద్రంలో చేపలు 
పట్టి, సమతలాల్సొ నివశించేవారు వ్యవసాయం చేసి, పర్వత (ప్రాంతాలవారు 
గొ(రైెమందలు పెంచి, ఎడారుల్లో నివసించేవారు మేకలను, ఒంటెలను 
కాచి జీవించసాగారు ఇతరులు అరణ్యాల్లో వసించి వేటాడి జీవించ 
సాగారు సమతల నివాసులు వ్యవసాయం నేర్చుకొన్నారు; వారి జీవన 
సమరం కాస్త తేలికైంది ఆలోచించటానికి, సంస్మ కతి పొందటానికి 
వారికి తీరిక దొరికింది. అందుచేత వారి నాగరికత (క్రమాభివృద్లి 
నొందింది, కాని నాగరికత వృద్ది అయ్యేకొద్దీ వారి దేహాలు దుర్భలత నొంద 
సాగాయి కాలాన్నంతా బయజళ్లలోనే గడుపుతూ, మాంసమే ముఖ్యా 
హారంగా వున్నవారికి, యిళ్లల్లో వుంటూ ధాన్యం, శాకాలు ముఖ్యాహా 
రంగా వున్నవారికి శరీర పాటవ భేదం క్రమంగా అధికమవసాగింది. 
వేటగాళ్లు, గొర్రెల కాపరులు, చేపలు పట్టేవారు ఆహారం సమ్చద్దిగా 
లభించని కాలాల్లో బందిపోట్టుగాను, ఓడదొంగలుగాను మారి, సమతల 
వాసులను కొల్లగిట్టు నారంభించారు. సమతలవాసులు ఆత్మరక్షణకై 


(ప్రాచ్యం - పొశ్తాత్యం 99 


అసంఖ్యాక కూటాలుగా కలిసిపోసాగారు; ఇలా చిన్న చిన్న రాజ్యా 
లేర్చడటం (ప్రారంభమైంది. 

దేవతలు' ధాన్యాలను, శాకాలను ఆహారించి జీవించేవారు, నాగరి 
కులు. (గ్రామాలు, పట్టణాలు వారి నివాసస్థానాలు. నేత వస్త్రాలు ధరించే 
వారు. అసురులు కొండల్లోను, గుట్టల్లోను, ఎడారుల్లోను, సముద్ర తీర 
ప్రాంతాల్లోను నివసించేవారు. అడవి మృగాలను, అడవుల్లోని ఫలమూలా 
లను, తమ ఆవులకు, గొ(ర్రెలకు బదులుగా దేవతలిచ్చే ధాన్యాలను ఆహా 
రించేవారు. ఆటవిక మృగచర్మాలు ధరించేవారు. దేవతలు దుర్బల దేహాలు 
కలిగి ప్రయాసకు ఓర్వలేనివారై వుండిరి; అసురు లలాొకాక, మాటి 
మాటికి ఉపవసించటంతో శరీరపాటవం కలిగి, సమస్త విధాలైన ప్రయా 
సలకోర్చ్ఫుకొనే శక్తి పూర్తిగా కలిగి వుండిరి. 

ఆహారం లోటుపడ్డ కాలాల్లో అసురులు తోము నివసించే కొండల 
నుండి, సముద్రతీరాలనుండి బయల్దేరి పట్టణాలను, గ్రామాలను కొల్ల 
గొట్టేవారు. ఒక్కోసారి వారు ద్రవ్యంకోసం, ధాన్యంకోసం, దేవతలపై పడి 
దొమ్మీ చేసేవారు. అలాటి సమయాల్లో దేవతలు అధిక సంఖ్యలో 
ఐక్యులు కాకుంటే, అసురులచేతిలో చావటం తథ్యం. కాని దేవతలు బుద్ది 
బలంలో ఆధిక్యులు కనుక, యుద్ద యంత్రా అనేక విధాలైనవి కొత్తగా 
కల్పింపసాగారు. (బ్రహ్మాస్త్రం, గరుడాస్త్రం, వైష్ణవా(స్తం - యీ అద్భుత 
శక్టివంతాలైన అగస్తాలన్నీ దేవతలవి అసురులు సామాన్యాయుధాలతో 
యుద్దం చేశారు. కాని వారు అమిత బలిష్టులు వారు దేవతలను అనేక 
మార్చు ఓడించారు; ఐనా వారు నాగరికత పొందటానిగ్గాని, వ్యవసాయం 
నేర్వటానికిగాని, బుద్దిబలాన్ని పెంపొందించుకోవటానికిగాని ప్రయత్నించ 





1 “దేవతలు', 'అసురులు' అనే శబ్దాలు యిక్కడ అన్నివోట్ట గీతలో తెల్ప 
బడిన అర్థంలో - అంటే, దైవీ సంపత్రాబల్యం, ఆసురీసంపత్రాబల్యం వున్న 
జాతులు అనే అర్ధంలో (ప్రయౌోగించబడినాయి (శ్రీమద్భగవద్గీత - 16 వ అధ్యాయం 
చూడండి 


100 ప్రాచ్యం స పాశ్సాత్యం 


యిచ్చగించలేదు. యుద్దంలో విజయం సాధించిన అసురులు పరాజితు 
లైన దేవతలపై స్వర్గాన్ని ఏలటానికి ప్రయత్నించినప్పుడల్లా, దేవతల బుద్ది 
బలంచేత, యుక్తిచేత మోసగించబడి, అచిరకాలంలోనే వారి బానిస 
లయ్యారు. (అలాటి (ప్రయత్నం చెయ్యని) తక్కిన వేళల్లో అసురులు 
కొల్లగొట్టిన తరువాత తమ స్థావరాన్ని చేరుకొంటారు. దేవతలు తమలో 
తాము ఐకమత్యం సాధించుకొన్నప్తుడల్లా, అసురులను బలాత్కారంగా 
పర్వతాలలోకిగాని, అరణ్యాలలోకిగాని, సముద్రతీరానికిగాని తరిమివేసే 
వారు కాలక్రమంలో రెండు వర్లాలవారి సంఖ్య, బలం అభివృద్ది 
పొందాయి. దేవతలు లక్షలకొద్దీ ఒకటిగా చేరారు. అలాగే అసురులూ 
లక్షలకొద్దీ ఒకటైనారు. తీవ్ర సంఘర్షణలు, యుద్దాలు జరిగాయి. దానితో 
పాటు యిరుబలాలు పరస్తర సమ్మేళనం చెందటంకూడా జరిగింది. 
ఈ విభిన్న (ప్రకృతులు జాతులు మిశ్రణమొందటంతో, మన 
ఆధునిక సమాజాలు, మర్యాదలు, ఆచారాలు రూపొంద నారంభిం 
చాయి. నూతన భావాలుత్పన్నాలై కొత్త శాస్త్రాల అధ్యయనం ప్రారంభ 
మైంది. ఒక వర్గంవారు చేతి పరిశ్రమచేతనో, బుద్ది పరిశ్రమచేతనో, ఉప 
యోగకరాలు, సుఖసాధకాలు ఐన వస్తువులను రూపాందించసాగారు, 
మరో వర్గంవారు వారిని పరుల ఉపద్రవంనుండి రక్షించే భారాన్ని 
పూనారు అందరూ యీ వస్తువులను మార్చుకో నారంభించారు. ఎంతో 
యుక్తిమంతులైన కొందరు గడుసరులు యీ వస్తువుల నొకచోటు నుండి 
మరోచోటుకి తీసుకునివెళ్లే. కార్యాన్ని వహించి, దీనికి 
(ప్రతిఫలమనే పేర లాభంలో అధికభాగాన్ని అపహరించసాగారు. ఒకడు 
భూమిని దున్నుతాడు, రెండవవాడు “ఫలసాయం” చోరగ్రస్తం కాకుండా 
కాపాడుతాడు, మూడవవాడు దాన్ని యితర (ప్రాంతాలకు తీసుకెళతాడు. 
నాలుగవవాడు దాన్ని కొంటాడు వ్యవసాయం చెసి పంట పండించినవాడికి 
యించుమించుగా ఏమి లభించేదికాదు, పంటను దొంగ లపహరించ 
కుండా కాపాడినవాడు దాన్గో సాధ్యమైనంత భాగం బలాత్కారంగా గుంజు 


ప్రాచ్యం - వాశ్ళాత్యం 101 


కొంటాడు; దాన్ని అమ్మకానికి తెచ్చిన వర్తకుడు అత్యధిక భాగాన్ని పొందు 
తాడు; కొనుగోలు చేసేవాడు అపరిమితమైన ఖర్చు భరించి, ఆ భారంతో 
తీవ్రంగా కుంగిపోతాడు. కాపాడేవాడికి రాజు పేరు సిద్దించింది. వస్తువు 
లను స్థలాంతరాలకు కొనిపోయేవాడికి వర్తకుడనే పేరు వచ్చింది ఈ 
యిద్దరూ పంటను పండించినవారే కాదు - కాని వస్తువుల్లో అధిక 
భాగం లాక్కొని, రైతు పరిశ్రమఫలాన్ని చాలవరకు అపహరించి ధనవం 
తులయ్యారు. వీటి నన్నింటిని పండించిన నిర్భాగ్యుడు అనేకసార్లు పస్తు 
లుండి, సహాయంకోసం భవవంతుణ్ణి (ప్రార్ధించవలసిన వాడయ్యాడు. 
కాలం గడిచేకొద్దీ యీ విషయాలన్నీ మరింత చిక్కుపడి, 
అత్యంత క్షిష్టమైనాయి. ఈ అభేద్యజాలాకృతినుండి మన ఆధునిక మి (శ్రిత 
సంఘం రూపొందింది. కాని గతకాల విశేష చిహ్నాలు పూర్తిగా అంతరించక 
ఏ కొంచెంగానో నిలిచి వుంటుంది. పూర్వజన్మలో గొ(రైలుకాచో, చేపలు 
పట్టి, యిలాటి యితర వృత్తు లవలంబించో జీవించినవారు తమ నాగరిక 
జన్మలోకూడా ఓడ దోపిళ్లను, బందిపోట్లను, యిలాటి యితర వృత్తు 
లను అవలంబించారు. వేటాడ అరణ్యాలులేక, గొ(రైమందలను మేప 
టానికి గుట్టలుగాని, కొండలుగాని సమీపంలోలేక, నాగరిక సమాజం 
జన్మించిన యాదృచ్చిక సంఘటనవల్ల, వేటాడే, చేపలుపట్టే, పశువులు 
మేపి అవకాశాలులేక పూర్వసంస్కార ప్రాబల్యంచేత అతడు 
దోచటానికో, దొంగిలించటానికో ప్రారంభిస్తాడు అతడికి మార్గాంతరం 
ఏంవుంది? అలాగే పౌరాణికయుగంలో జన్మించి, చిరతర ఖ్యాతి నార్హించి, 
మనకు నిత్యస్మరణీయ నామాలున్న ప్రీరత్నాల' యోగ్య వంశీయ బాలి 
కలు, అనేకమంది భర్తలను పెళ్లాడగోరినా సాధ్యంకాకపోవటంతో పతిత 
లుగా మారారు. ఇలాగా, యితర విధాలుగాను వేర్వేరు రీతుల వేర్వేరు 
స్వభావాలవారు, నాగరికులు, అనాగరికులు, దైవీసంప[త్రాబల్యం కలిగి, 
ఆసుర సంప[త్రాబల్యం కలిగి జన్మించినవారు సంకరులై ఆధునిక 
1 అహల్య, తార, మండోదరి, కుంతి, (ద్రౌపది 


102 ప్రాచ్యం - పొశ్ళాత్యం 


సమాజంగా ఏర్పడ్డారు. కాబట్టే ప్రతి సమాజంలోను భగవంతుడు అనేక 
రూపాలతో - సాధునారాయణుడు, చోరనారాయణుడు మొదలైన అనేక 
రూపాలతో - క్రీడించటం మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. అంతేగాక, 
యిప్పుడు ఏ సమాజం ఎలాటి స్వభావంవుండి జన్మించిందా అని నిర్ణ 
యించవలసి వచ్చినప్పుడు, ఆ సమాజంలో దైవీస్వభావం వున్నవారెక్కు 
వగా వున్నారా, ఆసుర స్వభావులు ఎక్కువగా వున్నారా అని చూసి 
నిర్ణయించాల్సి వచ్చింది. 

ఆసియా ఖండ నాగరికత సమస్తం గొప్ప నదుల - గంగ, యాలి 
కియాంగ్‌, యు(ఫైటిస్‌ - వెంటనుండే సారవంతాలైన మైదానాల్లో 
'ప్రథమంలో వికాసమందాయి. ఈ నాగరికతల కన్నిటికి ముందు వ్యవ 
సాయమే మూలం. అక్కడి వారందరిలోను దైవీప్రకృతి (ప్రాబల్యం 
వుంటుంది ఇక యూరప్‌ ఖండ నాగరికత అంటే అందులో అధికభాగం 
పర్వతమయ దేశాల్లోనో, సముద్రతీర |ప్రాంతాల్లోనో వెలసింది. సము(ద్రం 
మీద చేసే దోపిళ్లు, బందిపోట్టు దీనికి మూలం; అక్కడ (ప్రకృతి 
ప్రాబల్యం వుంది. మధ్య ఆసియాఖండం, 'అరేబియాదేశ ఎడారులు, 
అసురుల _ జఇనికిపట్టని యౌ ఆధునికయుగంలో మనం 
వూహించవచ్చును. ఆ రక్షణ స్టలాలనుండి అసురవంశంలో జన్మించిన 
యీ గొరైల కాపర్టు, వేటగాళ్లు, తండోపతండాలుగా వచ్చి, ఒకటై 
నాగరికులైన దేవతలను వెన్నంటి తరిమి, వారు చెల్టాచెదరై (ప్రపంచ 
మంతటా వ్యాపించేటట్టు చేశారు 

యూరప్‌ఖండంలో ఆదిమవాసులైన ప్రాచీనజాతి ఒకటి వుండే 
దనటంలో సందేహం లేదు. కొండగుహలు వారి నివాసస్థానం. వారిలో 
సూక్ష్మతర బుద్దిగలవారు నీళ్లలో కాస్త మెరకగా వుండేచోట్ల కర్రలుపాతి 
వాటిపై అరుగులను, ఆ అరుగులమీద యిశ్తను కట్టుకొన్నారు. చెకుముకి 
రాయితో వారు బాణాలను, ఈటె తలలను, కత్తులను, గొడ్డళ్లను చేసి, 
వాటితో తమ పనులను నిర్వర్తించుకొనేవారు. 


ప్రాచ్యం - పాశ్సాత్యం 103 


ఆసియాఖండంలోని జాతులు క్రమక్రమంగా యూరప్‌లో చొర 
నారంభించాయి. ఫలితంగా యూరప్‌లో కొన్ని ప్రాంతాలు తక్కిన వాటి 
కంటె ఎక్కువ నాగరికమైనాయి; రష్యాలో కొందరి భాష దక్షిణ ఇండియా 
భాషలను పోలి వుంటుంది. 

కాని యీ మోటువారిలో అధికులు పూర్వం మాదిరి మోటుగానే 
వుండిపోయారు ఇలా వుండగా ఆసియా మైనర్‌లోని ఒక నాగరిక జాతి 
యూరప్‌లో తమకు చేరువలోని కొన్ని ప్రాంతాలను జయించి పరిణత 
మైన ఒక నూతన నాగరికతను అక్కడ (ప్రవేశపెట్టింది వారిని మనం 
యవనులంటాం, యూరోపియన్లు వారిని (గీకులంటారు 

అనంతరకాలంలో ఇటలీలోని ఒక మొరటు జాతివారు (రోమన్లు) 
నాగరికులైన ఎ(ట్రస్‌కనులను జయించి వారి సంస్కృతిని, పాండిత్యాన్ని 
అలవరచుకొని, ఆ పరాజితజాతి జీర్ణ నాగరికతా స్థానంలో తమ నాగరి 
కతను నెలకొల్పారు. [క్రమేణా రోమన్లు తమ విజయాలను అన్ని 
దిక్కులకు వ్యాపింపచేశారు; యూరప్‌ నైరుతి ప్రాంతంలోని మొరటు 
జాతులన్నీ రోమ్‌ ఆధిపత్యం కిందికి వచ్చాయి; ఉత్తర (ప్రాంతాళ్ళో నివ 
సిస్తూన్న అనాగరిక ఆటవికులు మాత్రం తమ స్వాతంత్ర్యాన్ని నిలుపు 
కొన్నారు. కాని కాలం గడిచేకొద్దీ, రోమన్లు ద్రవ్యభోగదాస్యాళ్ళా చిక్కి తమ 
బలాన్ని కోల్పోయారు. ఆ సమయంలోనే ఆసియా ఖండం తన అసుర 
దళాలను యూరప్‌మీదికి విచ్చలవిడిగా నడిపించింది. రోమన్లు 
యీ అసురధాటితో తమ నివాసస్థానాలనుండే తరుమగొట్టుబడ్డ 
సమయంలో, ఉత్తర యూరప్‌లోని అనాగరిక జనానీకాలు రోమన్‌ 
సామ్రాజ్యం మీదపడి రోమ్‌ను నాశనం చేశాయి. ఆసియా దేశ దండ 
యాత్రాబల మెదుర్కొన్నప్పుడు, యూరప్‌ అనాగరిక జాతి, రోమన్‌, 
(గీకు జాతుల్లో మిగిలినవారు మిశ్రమమవటంతో ఒక కొత్త జాతి 
ఉత్పన్నమైంది. అదే కాలంలో యూదులు రోమన్లచే జయింపబడి తమ 
స్ట్రావరాలనుండి తరిమివెయ్యబడి యూరపిఖండం నాలుగు చెరుగులా 


104 ప్రాచ్యం - పాశ్చాత్యం 


చెదరిపోయాయి. వారితోకూడా వారి కొత్త మతం - క్రైస్తవ మతం - 
కూడా యూరప్‌ అన్ని(ప్రాంతాల్లో వ్యాపించింది. ఈ వివిధ జాతులు, వారి 
మతాలు, భావాలు, యీ వివిధాసుర జనానీకాలు, నిరంతర కలహ సంగ్రా 
మాగ్నిచే తప్పమై, మహామయ మూసలో కరిగి ఒకటి కాసాగింది. ఆ 
మి(శ్రమ ఫలంగా ఆధునిక యూరోపియన్‌ జాతి ఉద్భవించింది. 

ఇలా ఒక అనాగరిక - బహు అనాగరిక - యూరోపియన్‌ జాతి- 
హిందువుల నీలిమం మొదలు జౌత్తరాహుల క్షీరధవళ వర్ణం వరకు 
సూక్ష్మబేదాలతో అనేక వర్ణాలవారు - నల్లనివి, గోధుమ రంగువి, ఎ(ర్రనివి 
ఐన వెండ్రుకలతోను, నల్లనివి, బూడిదరంగువి, నీలవ్యర్థంవి ఐన 
కళ్లతోను, హిందువుల చక్కని రూపురేఖలున్న ముఖాన్ని, ముక్కును, 
కళ్లను, లేక చైనావారి చదునుముఖాన్ని కలిగి ఏర్పడింది. కొంతకాలందాకా 
వారొకరితో ఒకరు యుద్దాలు చేస్తూండిరి; జౌత్తరాహులు సముద్ర దొంగ 
లుగా జీవిస్తూ, తమకంటె నాగరికులైన జాతులను హింసించి, చంపుతూ 
వచ్చారు. ఈలోపు కైస్తవమతాధ్యక్షు లిద్దరూ - ఇటలీలోని “పోపు 
(ఫ్రాన్స్‌, ఇటలీల ఉచ్చారణలో పాప్‌), కాన్హ్రాంటినోపిల్‌లోని “పటి 
యార్క్‌” ఉపాయ సహాయంతో ప్రవేశించి యీ మృగ(ప్రాయులైన 
మూకలమీద, వారి రాజు రాణులమీద, (ప్రజలమీద తమ అధికారాన్ని 
చలాయించ నారంభించారు. 

మరోవైపు అరేబియా ఎడారుల్లో మహమ్మదీయ మతం ఆవిర్భవిం 
చింది. అనాగరికులైన అరబ్బులు, ఒక సిద్దపురుషవరేణ్యుని బోధలచే ఉద్ది 
పితులై దుర్వార బలవీర్యాలతో లోకంమీధ హఠాత్తుగా విరుచుకుపడ్డారు. 
మహా వేగవంతమైన ఆ వాహిని అప్రతిహతశక్తితో తూర్పునుండి, పడమర 
నుండీ యూరప్‌లో (ప్రవేశించింది ఆ ఉప్పెనతోపాటు హిందూదేశ, 
ప్రాచీన (గీసుదేశ విద్యాసంస్కృతులు యూరప్‌ ఖండంలో (ప్రవేశించాయి. 

మధ్య ఆసియాలోని “సేల్‌జుక్‌ తార్తారులనే పేరుగల ఒక అసుర 
జాతి, మహమ్మదీయ మతాన్ని అవలంబించి ఆసియా మైనరును, - 
ఆసియాలోని యితర దేశాలను జయించింది. అరబ్బులు హిందూ 


(ప్రాచ్యం - పొశ్ళాత్యం 105 


దేశాన్ని వశపరచుకోవటానికి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలులైనారు 
లోకాన్నంతా మింగేసినమహమ్మదీయ  తీవ్రకల్గ్లోలం హిందూదేశం 
ముందు వెనక్కు తగ్గవలసి వచ్చింది. సింధురాస్టైన్ని వారొకసారి వశ 
పరచుకో చూశారు కాని అది సాధ్యపడలేదు, తిరిగి వా రా ప్రయత్నం 
చెయ్యలేదు. 

కాని కొన్ని శతాబ్దాలు గడిచాక టర్క్‌లు, యితర తార్తారు 
జాతులు, బౌద్రమతంనుండి మహమ్మదీయ మతంలో చేరాక, హిందు 
వులను, పర్గియన్లను, అరబ్బులను అందరిని తమ ఆధిపత్యంలోకి 
తెచ్చుకొన్నారు. భారతదేశాన్ని జయించిన మహమ్మదీయుల్లో ఒక్కడైనా 
అరబ్‌ జాతివాడుగాని, పర్షియా జాతివాడుగాని లేడు; అందరూ 
టర్క్‌లో, తార్తారులో. లాజపుత్ర స్థానంలో మహమ్మదీయ దండ 
యాకత్రలు గావించిన వారందరిని టర్క్స్‌ లంటారు అది యధథార్ధమైన 
చారిత్రక సత్యం రాజపు[త్రస్థాన 'చారణులు”, “తురుగాంకో, బఢీ జోరే'' 
(తురుష్కులు అమిత బలాఢ్యులు) అని పాడేవారు. అది నిజంకూడా. 
కుతుబుద్దీన్‌ మొదలు మొగలాయి చక్రవర్తులదాకా అందరూ తార్తారులే. 
ధిబెట్‌ దేశస్థులు వారూ ఒక జాతివారే, కాని వారు మహమ్మదీయ 
మతాన్నవలంబించి, హిందువులతోను, _ పర్షియన్లతోను వివాహ 
సంబంధాలు నెరపినందున వారి ముఖాలు చదునుగా, గుండ్రంగా వుండక 
మారిపోయాయి వారు పూర్వపు ఆసుర జాతుల్గొోనివారే. నేడూ వారు 
కాబూలు, పర్షియా, అరేబియా, కాన్హ్రాంటినోపిల్‌ సింహాసనాల 
నాక్రమించి రాజ్యం చేస్తున్నారు. గాంధారులు (ఖాందహార్‌వారు), 
పర్షియన్లు యిప్పటికీ టర్కీవారి బానిసలుగానే వున్నారు. చైనా 
విశాల సామాజ్యంకూడా మంచూరియా దేశ తార్లారుల పాదాక్రాంతమై 
వుంది. కాని యా మంచూరియావారు తమ మతాన్ని విడిచి మహమ్మ 
దీయులు కాలేదు. వారు *“'గ్రాండ్‌ లామా'' అనుచరులు. ఈ అసురులు 
విద్యార్హనకుగాని, బుద్దిని పెంపొందించుకోవటానికిగాని కృషి చెయ్యరు; వా 
రెరిగింది యుద్దం చెయ్యటం ఒక్కటే. ఆ రక్తం కొంత కలవకపోతే 


106 (ప్రాచ్యం - పొశ్చాత్యం 


యుద్దం చెయ్యాలనే బుద్దికలగటం అసాధ్యం, ఆ తార్తారు రక్తమే 
యూరప్‌ ఉత్తర ప్రాంతాల్లోని వారిలో - అందులోను ముస్పాతికవంతు 
తార్తారు రక్తంగలవారైన రష్యా దేశస్టుల్లో ఎక్కువగా - పరాక్రమోపేత సమ 
రోత్సాహ రూపంలో కనిపిస్తోంది. ఈ దేవాసుర యుద్దం యింకా 
చాలకాలం కొనసాగుతుంది దేవతలు అసుర కన్యలను వివాహమాడతారు; 
అసురులు దేవకన్యలను రాక్షసవిధానంలో ఎత్తుకొనిపోతారు. ఇందువళ్లే 
బలోదగ్రాలైన సంకరజాతు లేర్చడుతున్నాయి. 

అరేబియన్ల గొప్ప మతగురువైన “'కాలిఫ్‌” సింహాసనాన్ని 
తార్తారులు కైవసం చేసుకొన్నారు; [క్రైస్తవులకు ముఖ్య తీర్ణయా త్రాస్టలమైన 
జెరూసలెంను, యితర స్థలాలను ఆక్రమించి “పావన సమాధిని 
దర్శించబోయేవారిని నిరోధించి, క్రైస్తవుల ననేకమందిని చంపేశారు. 
క్రైస్తవ చర్చిల అధ్యక్షులు కోపావేశులై యూరప్‌ అంతట్టావున్న తమ 
అనాగరికానుచరులను రెచ్చగొట్టారు. ఆ అనుచరులు రాజులను, (ప్రజలను 
ఉ ద్రేకోన్మత్తుల గావించారు యూరప్‌ దేశాల అనాగరిక జనానీకాలు 
జౌరూసెలెంను క్రైస్తవమత విరోధులైన తార్తారుల చేతినుండి విముక్త 
మొనర్భటానికి ఆసియా మైనర్‌మీది కురికారు. ఇందులో 
అనేకులు ఒకరి గొంతుల నొకరు కోసుకొన్నారు తక్కిన వారిని మహమ్మ 
దీయులు రూపుమాపారు. కాని ఆ అనాగరిక జనం కోపం అప్పటికే 
ప్రజ్వలించింది. మహమ్మదీయులు వారిని కూల్చివెయ్యగానే, అనాగరిక: 
లకు ఆటవికులకు సహజమైన మొండిపట్టుదలతో కొత్తవారు తిరిగి 
అసంఖ్యాకులై వచ్చారు తమ వారిని దోచటంకూడా వారికి తప్పుగా తోచే 
దికాదు. అంతకంటె మంచి ఆహారం దొరకనప్పుడు మహమ్మదియులను 
భక్షించటానికి వారు వెనుదియ్యలేదు ఇంగ్రీషురాజు రిచర్స్‌కు మహమ్మ 
దీయ మాంసం పట్ల అభిరుచి వుండటం సు(ప్రసిద్దం కదా. 

మృగ(ప్రాయులకు, నాగరికులకు యుద్దాలు జరిగేటప్పుడు సాధార 
ణంగా కలో ఫలమే యిప్పుడూ కలిగింది జరూసెలెం, తక్కిన 


(ప్రాచ్యం - పొశాత్యం 107 


ప్రాంతాలు జయించబడలేదు; కాని యూరప్‌ నాగరికత పెంపొంద 
సాగింది. మృగచర్మాలు ధరించి, పచ్చిమాంసం తింటూన్న ఇంగ్లీషు 
వారు, (ఫెంచ్‌వారు, జర్మన్లు, యితర మృగప్రాయ జాతులు ఆసియాదేశ 
నాగరికతతో సంపర్కాన్ని పొందగలిగారు. ఇటలీలోను యితర దేశాల్గోను 
వున్న ఒక తెగ క్రైస్తవ యుద్రభటులు - మన “నాగా జాతిని పోలినవారు 
- వేదాంతాన్ని అభ్యసించ నారంభించారు. వారిలో “నైట్స్‌ టెంప్టార్స్‌' అనే 
శాఖవారొకరు అద్వైత వేదాంతంలో సుప్రతిష్టులై (క్రీస్తుమతాన్ని చివరకు 
పరిహసించసాగారు. వారు అపారంగా ధనార్లన చేశారు కాబట్టి యూరప్‌ 
దేశాల రాజులు'- 'పోప్‌' వుత్తర్వు ప్రకారం - మతాన్ని సంరక్షించే నెపంతో 
వారిని నిర్మూలించేశారు. 

రెండో వైపున ఒక మహమ్మదీయ జాతి - “మూరు' లనే పేరుగల 
వారు - స్పెయిన్‌లో ఒక నాగరిక రాజ్యాన్ని స్థాపించి, అనేక విద్య 
అభ్యసించి, యూరప్‌లో మొదటి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. 
అన్ని దేశాలనుండి - ఇటలీ, (ఫ్రాన్స్‌, దూరంలోని ఇంగ్రండు నుండికూడా 
విద్యార్దులు గుంపులు గుంపులుగా అక్కడికొచ్చి చేరారు రాజ కుటుం 
బాలనుండి బాలురు గౌరవ ్రవర్తనాన్ని, జాచితిని, సభ్యతను, యుద్ద 
విద్యను నేర్వటానికి రాసాగారు గృహాలు, దేవాలయాలు, భవనాలు, 
శిల్పకళా (ప్రదర్శుక నిర్మాణాలు, ఒక వినూతన రీతిలో కట్టటం ప్రారంభ 
మైంది. 

కాని క్రమక్రమంగా యూరప్‌ ఖండమంతా అతివిస్తృతమైన స్కంధా 
రావంగా మార్చబడింది, ఇప్పటికీ దాని స్థితి అదే. మహమ్మదీయులు 
ఏ రాజ్యాన్నైనా ఆక్రమించినప్పుడు వారి సుల్తాను అందులో అధికభాగాన్ని 
తానుంచుకొని, మిగిలిన భాగాన్ని తన సేనానుల కందరికీ పంచి యిస్తాడు 
ఈ సేనానులు ఎలాటి పన్నులు చెల్లించ పనిలేదు కాని అవసరమైనప్పుడు 
సుల్తానుకు ఒక నియమిత సంఖ్యలో యుద్రభటులను సరఫరా చెయ్యాలి. 
ఎప్పుడూ ఒక సైన్యాన్ని సిద్దంగా వుంచుకొనే భారం పోవటమేగాక 


108 (ప్రాచ్యం - పాశ్చాత్యం 


యుద్దావసరాల్లో మాత్రం పనిచేసే ఒక (ప్రబల సైన్యం ఏర్పాటైంది. 
ఇదే భావం కొంతదాకా యిప్పటికీ రాజపుత్రస్టానంలో నెలకొనివుంది. 
మహమ్మదీయులు దీన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకెళ్లారు. యూరప్‌ 
దేశస్థులు దీన్ని మహమ్మదీయుల వద్ద గైకొన్నారు. కాని మహమ్మదీయ 
పద్దతి (ప్రకారం రాజు, అతడి పాలెగాండ్రు, వారి సైన్యాలు ఒక పక్షంలో 
వుండి తక్కినవారు - ప్రజలు, సామాన్య జనులు - యుద్దవేళల్ళో 
బాధింపబడకుండేవారు; కాని యూరప్‌లో యిలాకాక రాజు, అతడి 
పాలెగాండ్రు, ఒక పక్షంలో వుండి, ప్రజా సమూహాన్నంతా తమ 
బానిసలుగా చేసుకొంటూండిరి. (ప్రతివాడూ ఒక యుద్దవీరుడైన పాలెగాని 
ఆ(శ్రయించుకొని బతకాలి, అతడి అనుచరుడై వుండాలి, అలా వుంటేగాని 
అతణ్ణి బతకనివ్వరు, అతడెప్పుడూ - ఆజ్ఞకాగానే - యుద్దానికి 
తయారైవుండాలి. 

యూరప్‌ దేశస్థులు అంతగా గర్వించే తమ '*'అనాగరికతా పురోగ 
మనంి' అనే మాటకు అర్ధం ఏమిటి? అక్రమమార్గం తొక్కి - అది 
('క్రమమార్గమని వాదించటం, - ఇజ్ఞార్థాన్ని జయప్రదంగా సాధించి, 
అవలంబించిన మార్గం సక్రమమైన దనటానికి ఫలసిద్దై నిదర్శనమని 
భావించటం! ఈ “నాగరికతా పురోగమనం? *'లో దొంగతనం, బొంకు 
లాడటం, ఉరితియ్యటం కొన్ని సందర్భాల్లో యోగ్యమైన పనులవు 
తాయి; తన వెంటవచ్చిన మహమ్మదీయసంరక్షకులు - ఆకలితో - కొన్ని 
రొట్టె ముక్కలు దొంగిలించినందుకు స్టైన్లీ వారిని కొరడాతో కొట్టటాన్ని 
నిరోష క్రియగా చేస్తుంది; యూరోపియన్ర (ప్రఖ్యాత నీతిసూత్రమైన 
“నువ్వాిక్క_డనుండి వెళ్లిపో, నేను వచ్చి ఆ చోటు నాక్రమించుకోవాలి”' 
అనేదాన్ని అది సమర్పిస్తుంది, సమర్ధించటమేగాక దాన్ని నేర్పిస్తుంది. 
దీనికి చారిత్రకసాక్యమే వుంది. యూరోపియన్లు ఎక్కడ కెళ్లినా, అక్కడి 
ఆదిమజాతులు నిర్మూలమౌతున్నాయి కదా! ఈ నాగరికతా 
పురోగమనంలో”” వైవాహిక నీతి ద్రోహాన్ని లండన్‌లోను, ఆలుబిడ్డలను 


(ప్రాచ్యం - పాశ్సాత్వం 109 


నిరాధారంగా విడిచిపెట్టి పారిపోయి ఆత్మహత్య చేసుకోవటాన్ని “ప-రీ' 
లోను నేరంగా కాక, పొరపాటుగా ఎంచుతారు! 

ఇస్టాం (మహమ్మదీయ) నాగరికత మొదటి మూడు శతాబ్దాల్లో 
పొందిన శీఘ్టవ్యాప్తీని అదే కాలంలో (క్రీస్తుమతం వున్న స్థితితో పోల్చి 
చూడండి. క్రీస్తుమతం పుట్టిన మొదటి మూడు శతాబ్దాల్లో లోకం ఎఠిగే 
శక్తినికూడా పొందలేకపోయింది, కాన్సైంటైన ఖడ్గం అతడి రాజ్యంలో దాని 
కొక స్థానం కల్పించిన నాటినుండి ఆ మతం పారమార్ధిక నాగరికతగాని, 
లౌకిక నాగరికతగాని వ్యాపించటానికి ఎలా తోడ్పడింది? భూమి 
చుట్టు తిరుగుతుండే స్వభావం గలదనే సూత్రాన్ని ప్రప్రధమంలో స్థాపించ 
పూనిన యూరపియన్‌ విద్వాంసుడికి ఆ మతం ఏం 
బహుమానం యిచ్చింది? క్రైస్తవమత వ్యవస్థ వైజ్ఞానిక శా స్తజ్ఞుడెవరినైనా 
ఎన్నడైనా ఆమోదంతో, ఉత్సాహంతో సత్కరించిందా? గైస్తవమత 
గురువులు తమ కాపుదలలో వుండే (ప్రజలకు అందచేసే పుస్తకావళి, వారికి 
అవసరమై వుండేంత దేశ శాసన జ్ఞానాన్ని - [ద్రవ్య వివాదాలకు, అపరాధ 
విచారణలకు, విద్యా వాణిజ్య విషయక రాజ్యనీతికి సంబంధించిన 
దాన్ని - సమకూర్చగలిగి వుంటుందా? నేటికీ 'చర్చ్‌' వ్యవస్థ పవిత్రాలు 
కాని గ్రంధాల వ్యాప్తిని అనుమతించదు. ఆధునిక విద్యలను, వైజ్ఞానిక 
శాస్త్రాలను కూలంకషంగా చదివినవారు - ఇలా ఐనా - త్రికరణశుద్దిగా 
కైస్తవమతాన్ని అభ్యసించటం సాధ్యమా? బైబిల్‌లోని క్రొత్త నిబంధనలో 
(న్యూ టెస్టమెంట్‌) విద్యలను గురించి, విజ్ఞాన శాస్త్రాలను గురించి 
(ప్రత్యక్ష లేక పరోక్ష (ప్రసంశ లేనేలేదు. కాని కురాన్‌లోను, మహమ్మద్‌ 
(ప్రవచన గ్రంధమైన హడిస్‌లోను అనేక ఘట్టాల్గో, (ప్రత్యక్షంగానో, 
పరోక్షంగానో ఆమోదించబడినట్టి, ప్రోత్సహించబడినట్టి వైజ్ఞానికశా (స్తం 
గాని, విద్యగాని లేనేలేదని చెప్పవచ్చును వ్వాళ్టేర్‌, డార్విన్‌, బూష్నర్‌, ఫ్రామా 
రియన్‌, విక్టర్‌ హ్యూగో మొదలైన అనేకులు - యూరప్‌లోని సమగ్ర 
చింతనాపరులైన మహనీయులు - యీ కాలంలో క్రెస్తవమతంచే 


110 [ప్రాచ్యం - పాశ్సాత్యం 


అధిక్షేపింపబడుతూ, నైస్టీక క్రైస్తవ జనానీక దూషణాలకు గురౌతున్నారు. 
ఇస్టాంమతం యిలాకాక అలాటివారు ఆస్తీకులేగాని, మహమ్మదులో 
విశ్వాసం లేనివారని ఎన్నుతుంది. ఈ రెండు మతాల్లో ఏది ఉపకారకం, 
ఏది పురో భివృద్ది నిరోధకం అనే విషయాన్ని గురించి సమగ్రంగా విచారణ 
జరుగుగాక. అలాటి విచారణలో ఇస్లాం ఎక్కడ (ప్రవేశించినా, ఆదిమ 
వాసులను వుండనిచ్చి కాపాడిందనీ, ఆ జాతులు నేటికీ వున్నాయనీ, వారి 
భాష వారి జాతీయత నేటికీ సురక్షితంగా వుందనీ తెలుస్తుంది. 
అలాటి సత్కార్యాన్ని తానెక్కడైనా సాధించినట్టు ్రీస్తుమతం 
చూపగలదా? స్పెయిన్‌లోని అరబ్బులు, అమెరికాలోని ఆదిమవాసులు 
నే డెక్కడున్నారు? యూరప్‌లోని యూదులను క్రెస్తవు లెలా ఆద 
రిస్తున్నారు? యూరప్‌లో జరిగే ఏ కార్యంగాని బైబిల్‌ బోధలకు 
అనుకూలించేవి లేవు యూరప్‌ పురోగమనంలో ఎన్ని రకాల జొన్నత్యాన్ని 
సాధించినా, అందులో ప్రతీది క్రీస్తుమతం మీద తిరుగుబాటు చేతనే - 
బైబిల్‌కు విరుద్దంగా |ప్రవర్తించటంచేతనే సాధించబడింది. (క్రీస్తుమతం 
మునుపటి మాదిరి నేడూ యూరప్‌లో నిరంకుశాధికారం కలిగివుంటే 
పాళ్ళర్‌ క్కాహ్‌ మొదలైన ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలను ఇన్క్విజిషన్‌ ' 
అగ్నికి ఆహుతి చేసి వుండేది. డార్విన్‌ను, అతడి సిద్దాంతాల కనుకూలు 
రను స్తంభాలకు కట్టి నిలువునా తగలబెట్టి వుండేది. ఆధునిక 
యూరప్‌లో క్రీస్తుమతం, నాగరికత పరస్పర భిన్నవిషయాలు నాగరికత 
యిప్పుడు తన ప్రాచీన శత్రువైన క్రైస్తవమతాన్ని రూపుమాపటానికి, 
మతాచార్యులను పతనమొందించటానికి, వారి చేతిలోనుండి విద్యాలయా 
లను, ధర్మసంస్టలను లాక్కోటానికి నడుంకట్టుకొని వుంది కేవల 
మూఢులైన గ్రామీణ (ప్రజలు లేకపోతే, క్రీస్తుమతం - ఇప్పటి అ|ప్రతిష్ట 
ప్రతిలో - ఒక్క క్షణమైనా నిలబడి వుండలేక, సమూలంగా సపెరికివెయ్య 


1 స్వమత విరుద్దవాదులను విచారించే మతాధికార న్యాయస్థానం ఇందు 
అపరాధులు అగ్నికి ఆహుతి చెయ్యబడటం వాడుక 


(ప్రాచ్యం | పొశ్ళాత్యం 111 


బడేది పట్టుణవాసులైన బీదలు యిప్పుడూ క్రీస్తుమత వ్యవస్థకు వైరులే! 
ఇప్పుడు (క్రీస్తుమతాన్ని ఇస్టాం మతంతో పోల్చిచూడండి. మహమ్మదీయ 
దేశాల్గొ విధులన్నీ ఇస్గాంమతంలో సుస్థాపితాలై వుంటాయి. ప్రభుతో; 
ద్యోగు లందరూ మతగురువులను అపారభక్తితో ఆదరిస్తారు; ఇతర మత 
బోధకులుకూడా గౌరవింపబడతారు. 

యూరపుఖండ నాగరికతను యీ క్రింది వస్తువులతో నేయబడ్డ 
వస్త్రంతో పోల్చవచ్చును. దాని మగ్గం - సముద్రతీరంలో వుండే ఒక 
విశాల, సమశీతోష్షస్టితిగల, పర్వతమయమైన దేశం. దాని (ప్రత్తి: నానా 
జాతుల మి(శ్రణంచే ఏర్పడ్డ బలిష్టం, పరాక్రమవంతం ఐన ఒక సంకర 
జాతి దాని పడుగు (నిలువు నూలు): ఆత్మసంరక్షణార్టం, స్వమత 
సంరక్షణార్థం చేసే యుద్దం ఖడ్లధారి ఐనవాడు ఉన్నతుడవుతాడు; 
ఖడ్గాన్ని ధరింపజాలనివాడు తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయి, ఒక వీరుని 
ఖడ్గ సంరక్షణంలో జీవిస్తాడు దాని పేక (అడ్డనూలు): వాణిజ్యం. ఆ 
నాగరికత (ప్రయోగించే సాధనం: ఖడ్గం తత్సాహాయకాలు బలధైర్యాలు. 
దాని లక్ష్యం. ఇహపర సుఖానుభవం 

ఇక మన సంగతి ఎలా వుంది? ఆర్యులు శాంతి(పియులు, భూమి 
దున్నుకొని వ్యవసాయం చేసేవారు, ఎవరివల్టా ఏ తొందరాలేక తమ 
కుటుంబాలను పోషించుకో గలిగితే వారికి చాలు అంతమాత్రానికే వారు 
సుఖులై తృప్తులవుతారు అలాటి జీవితంలో వారికి -కావలసినంత 
తీరిక వుంటుంది విషయ విచారానికి, నాగరిక జీవనానికి కావలసినంత 
అవకాశం వుంటుంది. మన జనక చక్రవర్తి స్వహస్తాలతో భూమిని దున్నే 
వాడు - తన కాలంలోని తత్త్వజ్ఞా లందరిలో శ్రేష్టడూ ఆయనే మనలో 
బుషులు, మునులు, యోగులు మొదటినుండి ఉద్భవిస్తూనే వున్నారు, 
వారికి మొదటినుండి ప్రపంచం వట్టి (భ్రమ అని తెలుసు ఎంత కొల్ల 
గొట్టినా, ఎంత కలహించినా, నువ్వు కోరే సుఖానుభూతి శాంతిలోనే 
లభిస్తుంది - భౌతిక సుఖపరిత్యాగంలోనే ఆ శాంతి లభిస్తుంది. 


112 (ప్రాచ్యం - వాశాత్యం 


భౌతిక వికోసం ఎంత అధికమైనా అది సుఖాన్ని యివ్వలేదు, మనోబుద్దుల 
సంస్కృతే సుఖాన్నిస్తుంది. అడవులను చక్కబరచి వ్యవసాయయోగ్యంగా 
చేసింది వారే. 

అడవిని నరికి బాగుపరచిన స్థలంలో వారు వేదనిర్దిష్ట హోమవేది 
కను నిర్మించేవారు భారతదేశ నిర్మలాకాశంలో యజ్ఞాల పవిత్ర ధూమం 
ఎగయుచుండేది, శాంతి వెలసే ఆ వాతావరణంలో, వేదమంత్రాలు 
ప్రతిధ్వనించి, పున్రతిధ్వనుల నీనుచుండేవి. - పశువులు యితర 
మృగాలు అపాయ భయంలేక పచ్చిక మేసేవి. ఖడ్గస్థానం విద్యాధర్మాల పాదా 
లవద్ద అని నిర్ణయించబడింది. ధర్మాన్ని సంరక్షించటానికి, మానవుల, 
పశువుల (ప్రాణాలకు హాని కలుగకుండా చూడటమే దాని పని. 
బలహీనులను అపాయంనుండి రక్షించే వీరుడు - క్షత్రియుడు. నాగటికి 
ఖడ్లానికి ఏలిక ధర్మం - సర్వ సంరక్షకం - నిలిచి వుంది. ఆయన 
రాజరాజు: లోకం ని(ద్రించేటప్పుడుకూడా ఆయన నిరంతర జాగ 
రూకుడై వుంటాడు. ధర్మసంరక్షణలో ప్రతివాడికీ స్వాతంత్ర్యం వుండేది. 

“ఆర్యులు ఏ పరదేశంనుండో హఠాత్తుగా వచ్చిపడి ఆదిమవాసుల 
భూములను లాక్కొని, వారిని రూపుమాపి హిందూదేశంలో నివాస 
మేర్చరుచుకొన్నారు'' అనే యూరోపియన్‌ విద్వాంసుల మాటలన్నీ 
కేవలం అక్టరహితాలు; వె(ర్రి ప్రసంగాలు! మన హైందవ పండితులుకూడా 
వారి మాటలను ఒప్పుకోవటం చిత్రం! ఘోరాలైన యీ అసత్యాలన్నీ 
మన బాలురకు నేర్పుతున్నారు! ఇది ఎంతో దౌస్ట్రమనటం నిస్సంశయం 

నామట్టుకు నేను కేవలం అజ్ఞానిని, విద్వాంసుక్ణని నే నెన్నడూ 
చెప్పుకోను కాని నేను గ్రహించగలిగిన కొంచాన్ని ఆధారం చేసుకొని, 
'ప-రీ? కాంగ్రెస్‌లో యీ సత్యభావాలను తీవ్రంగా ఆక్షేపించాను. ఈ 
విషయాన్ని గూర్చి నేను హిందూదేశ విద్వాంసులతోను, యూరప్‌దేశ 
విద్వాంసులతోను మాట్టాడుతున్నాను తీరిక దొరికినప్పుడు యీ సిద్దాం 
తానికి అనేక ఆక్షేపణలు - సవివరంగా - పేర్కొంటాను మీకూ - మన 


ప్రాచ్యం - వొశ్ళాత్యం 113 


పండితులకు (ప్రస్తుతం యీ మాటలు చెబుతున్నాను. మీరు విద్యాం 
సులు, మీ పురాతన (గ్రంథాలను, శాగస్తాలను పరిశోధించి మీరే విషయ 
నిర్భయం చేసుకోండి. 

యూరోపియన్లకు అవకాశం లభించిన (ప్రాంతాల్లో ఆదిమవాసు 
లను నిర్మూలించి, వారి భూములపై అనాయాసంగా, సుఖంగా, నివాసా 
లేర్చరచుకొంటారు, కాబట్టే ఆర్యులూ అలాగే చేసివుంటారని వారు 
భావిస్తారు! పాశ్చాత్యులు వారి స్వగ్భహాల్టోనే వుండి వారికున్న ఆధారాల 
మీదే నివసిస్తే వారు నిర్భాగ్యులుగాను, నీచులుగాను పరిగణింపబడతారు. 
కాబట్టి వారు లోకమంతా వెర్రెత్తినట్టు తిరిగి యితరుల భూము లనే 
కొవ్వును - దోపిడిచేత, మారణ కార్యాలచేత - ఎక్కడ ఆహారించటం 
సాధ్యమో చూస్తారు. కాబట్టి ఆర్యులూ అలాగే చేసివుంటారని వారు 
తలుస్తారు! కాని మీ నిదర్శనం ఏదీ? ఊహలు మాత్రమేనా? ఐతే, మీ 
వింత ఊహలు మీరే వుంచుకోండి. 

విదేశంనుండి ఆర్యులు హిందూదేశాని కొచ్చారని ఏ వేదంలో, ఏ 
సూక్తంలో వుంది? మృగ[ప్రాయులైన ఆదిమవాసులను వారు వధించారనే 
భావాన్ని మీ రెక్కణ్ఞుండి సంపాదించారు? అలాటి అర్టరహిత (ప్రేలాపాల 
వల్ల మీకేం లాభం కలుగుతుంది? మీ రామాయణ పఠనం నిరర్టకమై 
పోయింది, అందులోనుండి ఒక పెద్ద చక్కని కధను అల్లటం ఎందుకు? 

సరే, రామాయణం ఏం తెలుపుతోంది? దక్షిణ భారతదేశంలోని 
ఆరణ్యకులైన ఆదివాసులను ఆర్యులు జయించారనా! బాగుంది! 
రామచంద్రుడు నాగరికుడైన ఆర్యరాజన్యుడు. అతడు యుద్దం చేసింది 
ఎవరితో? లంకకు రాజైన రావణుడితో. రామాయణాన్ని ఒకసారి కొంచెం 
చదివి చూడండి. రావణుడి నాగరికత రాముడి నాగరికతకంటె ఎక్కువే 
గాని తక్కువకాదని మీకప్పుడు తెలుస్తుంది. లంక నాగరికత అయోధ్య 
నాగరికతకంటె కొంచెం అధికమేగాని, తక్కువ కానేకాదు ఇక 
యీ వానరులు రాముని మి(త్రులు, సహాయులు కదా! రాముడు 


114 (ప్రాచ్యం - పొాశ్ళాత్యం 


ఏ వాలి రాజ్యాన్ని, ఏ గుహుని రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపు 
కొన్నాడో చెప్పండి. 

కాని కొన్ని (ప్రాంతాల్లో ఆర్యులకు, ఆదిమవాసులకు అప్పుడప్పుడు 
యుద్దాలు జరిగే వుండొచ్చు. జిత్తులమారి మును లొకరిద్దరు రాక్షసుల 
అడవుల్లో, హోమాగ్ని పక్కన, కళ్లు మూసుకొని ధ్యాననిమగ్నులై 
వున్నట్టు నటిస్తూ, నిజానికి తమ మీద రాక్షసులు రాళ్ళు, ఎముకలు 
ఎప్పుడు పడవేస్తారో అని కనిపెట్టుకొని వుండొచ్చును. ఎప్పుడు అలా 
జరుగుతుందో, అప్పుడే వారు మూలుగుతూ, ఏడుస్తూ రాజుల వద్ద 
కెళతారు. కవచధారులైన రాజులు కత్తులు, ఉక్కు ఆయుధాలు పూని 
నిప్పులుకక్కే గుర్రాలపై వస్తారు. కాని ఆదిమవాసులు క(ర్రలతోను, 
రాళ్లతోను ఎంతకాలం యుద్దం చెయ్యగలరు? కాబట్టి వారు తరిమి 
వెయ్యబడటమో, చంపబడటమో జరిగేది. తరువాత రాజులు తమ 
రాజధానికి తిరిగి వస్తారు. సరే, యిదంతా జరిగే వుండొచ్చు. కాని వారి 
భూములు ఆర్యులు గుంజుకొన్నారని దీనివల్ల ఎలా నిరూపితమౌతుంది? 
రామాయణంలో ఎక్కడ అలా చెప్పబడింది? 

ఆర్య నాగరికతా వస్త్రానికి మగ్గం విశాలం, ఓడలు పయనించే 
అనువైన నదులు; అక్కడక్కడున్న ఎంతో పెద్దవి, వేడిమిగల చదును 
దేశం. ఈ వగస్తానికి ప్రత్తి ఆర్యజాతి (ప్రాబల్యంగల పూర్ణ నాగరికులు, అర్ర 
నాగరికులు, నాగరికతా విహీనులు చేరిన (ప్రజ. దాని పడుగు వర్ణా(శ్రమా 
చారం", దాని పేక కలహ, స్పర్ణాస్వభావాలను జయించటం. 

“యూరప్‌ దేశస్టులారా! మీరు ఏ దేశాన్ని అనుకూలతర స్థితికి 
తెచ్చారు?'' అని మిమ్మల్ని అడగవచ్చునా? మీ కెక్కడెక్కడ దుర్భలతర 
జాతులెదురుపడ్డారో వారిని మీరు సమూల వినాశనం చేశారనే చెప్పాలి. 
వారి భూములను ఆ(క్రమించుకొని, అందులో సుస్థిర నివాసా లేర్చరచు 





1 ప్రాచీన హైందవ వ్యవస్థ ఐన చాతుర్నర్ధ్యం (బ్రాహ్మణ, తత్రియ, వైళ్ళ, 
శూద్రులు), చతురాశ్రమాలు (బ్రహ్మచర్యం, గాక్ష్షస్ట్రం, వానప్రప్టం, సన్వ్యాసం). 


(ప్రాచ్యం - పొశాత్యం 115 


కొన్నారు. మీ అమెరికా, ఆస్టేలియా, న్యూజిలాండ్‌, పసిఫిక్‌ ద్వీపాల, 
దక్షిణ ఆ(ఫికాల చరిత్ర ఏమిటి? అక్కడి ఆదిమవాసులు నే డెక్క 
డున్నారు? అడవిమృగాల మాదిరి మీరు వారిని నిర్మూలించారు; 
ఊరూ, పేరూ లేకుండేట్టు చంపేశారు - అలాచేసే శక్తి మీకు లోపిం 
చినప్పుడే - అలాటి సందర్భాల్లో మాత్రమే - వారింకా సజీవులై వున్నారు. 

కాని హిందూదేశం అలా ఎన్నడూ చెయ్యలేదు ఆర్యులు కరుణా 
మయులు. జౌదార్యవంతులు, విశాలహృదయులు సముద్రం మాదిరి 
విస్తారమైన వారి హృదయాల్లో, మానవాతీత జ్ఞానోన్నతివున్న వారి 
బుద్దిలోను, అశాశ్వతాలు - ఉల్లాసకరంగా వున్నా నిజానికి దారుణాలు 
- ఐన కర్మలకు తావేలేదు. నా దేశ బుద్దిహీనుల్హారా! మిమ్మల్నొక 
ప్రశ్న అడుగుతున్నాను: ఆర్యులు ఆదిమజాతులను - వారి భూముల 
నాక్రమించుకోవటానికి - నిర్మూలించివుంటే - యీ వర్ణాశ్రమధర్మ 
వ్యవస్ట వుండివుండేదా? 

యూరప్‌ దేశస్థుల గమ్యం తాము జీవించే నిమిత్తం యితరుల నంద 
రిని నిర్మూలించటం. ఆర్యజాతి గమ్యం అందరిని తమ ఉన్నతికి - లేక, 
యింకా పైకి - ఉద్దరించటం నాగరికత గరపటానికి యూరప్‌ దేశస్థుల 
సాధనం ఖడ్గం, ఆర్యుల సాధనం వేర్వేరు వర్ణాలుగా విభజించటం. ఈ 
చాతుర్వర్ణ విభజనం సభ్యతను చేరటానికి పోవలసిన సోపానం - అందె 
(ప్రతి వ్యక్తి తన పాండిత్యానికి, సంస్కృతికి, అనురూపంగా పైకెళ్లే అనువైన 
మార్గం. యూరప్‌లో అన్నిచోట్ల బలవంతునికే విజయం. బలహీనుడికి 
మరణం భరతఖండంలో (ప్రతి సాంఘిక నియమం ఉద్దేశం బలహీనుల 
సంరక్షణ. 


